సరోజినీ నాయుడు 


అట్టలోపలి వైపున అచ్చువేసిన శిల్పచ్మితంలో కన 
బడేది శుద్దోదన మహారాజుకు గౌతమబుద్ధుని తల్లి 
మైన మహారాణి మాయాదేవి కన్న స్వప్నం గురించి 
జ్యోతిపికులు వ్యాఖ్యచేన్తూ ఉండిన దృశ్యం. వారికి 
దిగువ వారి వ్యాఖ్యను [వాసుకొంటున్న లేఖకుడు 
కనిపిస్తాడు. భారత దేశంలో లేఖన కళ చిత 
శిల్పంలో నిబద్ధమె లభించే దృష్టాంతాలలో ఇదే 


[ప్రాచీనత మమైనది. 
నాగార్జున కొండ |కీ. శ. 8 వ శతాబ్దం. 


(జొకీయ పురావస్తు ప్రదర్శనశాల, న్యూఢిల్లీ వారి 
సౌజన్యంతో), 


భారతీయ సాహిత్య నిర్మాతలు 


సరోబిన్‌ నాయుడు 


ఆంగమూలఅ౦6౦: 
మయద్మిని సన్‌ గుప్త 
తెలుదు సిత 
కుందు ది 


_ 


ఒక వాస్తవ అభూత కల్పన 


సరోజినీదేవికి తన తం1డినుండీ, కొంతవరకు తల్లిసుండీ స్వాప్నిక 
లోకాల్లో విహరించే మనస్తత్వం వారసత్వంగా వచ్చింది. “మా పూర్వీకులు 
వేలాది సంవత్సరాలుగా (ప్రకృతి ([పెయులు. అరణ్యా[ప్రాంతాలు కొండ గుహల 
వంటివి వారికి యిష్టం. స్వప్నలోక విహారం చేసే స్వభావం వారిది. గొప్ప 
పండితులు. ఏకాంతధ్యాన నిష్టాగరిష్యులు. మా నాన్నకూడా ఆదర్శాల కలలపుటః 
జీవిత లక్ష్యాలు విఫలమైన మహానుభావు డాయన”.! అందువల్ల సరోజినీదేవి 
సాహిత్య సేవను గురించి ఒక నిర్ణయానికి రావడానికి యీ కలల దృక్పథంతోనే 
పరిశీలన చేయాలి. “*కలల్లోనే కరిగిపోయిన కుటుంబం మాది” అని ఆమే 
అంగీకరించింది. సరోజినినాయుళ్లి మహా కవయ్యితిగా, మనీషిగా, తత్వవే త్తగా 
పదర్శించి చూపడానికి వృథాగా ఎంతో (పయత్నం జరిగింది. ఆమె యివన్నీ 
కాదని కాదు. ఆమె కవితలో యీ లక్షణాల మెరుగులన్నీ వున్నాయి. పైగా 
సమాధిగత యోగినిత్వం కూడా వుంది. కాని నిజానికి ఆమె తళుక్కున మెరిసి 
మాయమయ్యే క్షణికమైన మెరుపు వంటిది. ఉదయం పూసి సాయం|తానికి' 
రాలిపడే పూవు వంటిది. ఆమె రాసిన గేయాలు ఏ మాతం బరువు లేనివి. 
“కుల్లకి బోయిలు” అనే పేరుతో రాసిన గేయం లోని బోయీలు ఎంత నునా 
యాసంగా మోశారో, అంత తేలికైనవి. ఆమె ఒక “పువ్వు”, ఒక “నవ్వు” వంటిది; 





1. స్వర్ణపాంగణం - ది గోల్డెన్‌ (తైబోల్డ్‌, కేజీ 14. 


6 నరోజనీ నాయుడు 


ఒక “పక్షి”, ఒక “నక్షతం” వంటిది. “కాలం నుదుటి మీద మెరిసిన కాంతిరేఖ. 
ఒక “కన్నీటి బిందువు.” 


అద్భుత కల్పనాగాథలతోకూడిన ఆదర్శలోకం మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ 
(డీమ్‌” కథలోని దేవతామూర్తులవలె ఎంతో అందంగా వుంటుంది. సాలెగూడు 
లోని పురుగు, నువ్వుగింజవంటి స్వల్పపాతలతో___ గాలిలో తేలాడే దేవతల్లో, 
దయ్యాలతో కూడిన కథలవంటివి చాలా సున్నితంగా అందంగా మనోహరంగా 
వుంటాయి. ఈ స్వాప్నిక సంతోష లోకంలోగానీ, బాధావృత దుఃఖమయ 
లోకంలోగానీ సరోజినీదేవి ఎవరితోనూ కలవకుండా ఒంటగిగానే వుంటుంది. 
ఎందుకంటే కాం_గసు ఉద్యమ రాజకీయాల కల్లోలంలోకి దూకిన తర్వాత అమె 
ఊహాలోకాల విహారం వదిలివేయవలసి వచ్చింది. తన కవితల్లోనూ, 1902 
ప్రాంతంలో రాసిన ఒక వచన గీతంలోనూ తప్ప ఆమె ఊహాలోక విహారం చేయ 
లేక పోయింది. ఊహసౌధాలు కట్టుకునే ఆమె అంతరాత్మ (పేరణవల్ల యితర 
స్వాతంత్యోద్యమ యోధులవలెకాక ఆమె విశిష్ట వ్యక్తిత్వంతో విడిగా భాసిస్తుండేది. 
ఆమె కూడా స్వాతంత్రోద్యమ సంరంభంలో తలమునక లవుతున్నప్పటికి, 
స్వాతం(త్యవీరులు గాంధీజీ ప్రభావంతో నేర్చుకున్న నడవడి- ఆ తెల్లని దుస్తులు, 
“కఠిన నైతిక నిరాడంబర విధానాలు మొదలైనవి ఆమెకు లేవు. వారందరిలో 
పందరంగుల కల్యాణిగా, హాసరేఖా విలాసంతో స్వతం(త వ్యక్తిగా ఆమె చూపరు 
లకు దళ్శన మిస్తుండేది. అందుకే ఆమె రాసిన (ప్రారంభ కవికల్లో కలల 
కవిత” (ది సాంగ్‌ ఆఫ్‌ ఎ (డ్రీమ్‌ అనేది అవతరించింది. 


ఒక రాతి కల వచ్చింది 

అడవిలో నేను నుంచున్నాను 

ఒంటరితనం గ డ్లకట్టిన ఒం కులాగ్గ 

వపూపొదల్లా వుట్టుకొన్తున్న దృశ్యాల్లో 

మునకలు వేస్తోంది మనస్సు 

సత్యానికి స్వరకల్పన చేస్తూ వక్షులు పాడుతున్నాయి 
(సేమకు వ్యాఖ్యానం చెప్తూ చుక్కలు మెరుస్తున్నాయి 
శాంతికి స్వాగతం పలుకుతూ "సెలయేళ్లు [(వవహిస్తున్నాయి 


ఒక వాస్తవ అభూత కల్పన 7 


ఆ నిదాలోకవు అద్భుతారణ్య సీమల్లో .... 
వెన్నముద్దభ్రాంటి వెన్నెల కాంతిలో 
అడవిలో ఒంటరిగా నిలబడ్డాను. 
(పేమపెట్టిన (పమిదల్లాంటి నక్ష్మతాలు 
నాలోని యౌవనం చుట్టూ ముసిరి 
నాట్యం చేస్తున్నట్టున్నాయి 

సత్యం తీసే కూనిరాగాల సంగీతం వినిపిస్తున్నది 
కోటి కోర్కెల కొన లందుకోడానికి 

నేల మీదికి వంగాను 

దారి [పక్క పారే శాంకి [వవాహాల్లో 
దాహాం తీర్చుకోడానికి. 

౮ న్మిదాలోకవు అద్భుతార ణ్య సీమల్లో. వ 


17 సంవత్సరాల (పాయంలో సరోజినీదేవి కేంటబిడ్టిలోని గిర్టన్‌ కళాశాలలో 
చదువుతున్నప్పుడు యీ గేయం రాసింది. 1901 లో, మొదటిసారిగా యీ గేయం 
“ఇండియన్‌ లేడీస్‌ మేగజిన్‌' లో (ప్రకటించబడింది. 

సరోజినీదేవి రాసిన ఊహా స్వాప్నిక చితాలన్నింటిలో పరమ మనోజ్ఞ 
మైనది కవితల్లో రాలేదు. 1902 లో వచన, కవితలో రాసిన ఒక అభూత కల్పనా 
కథ “నిలాంబుజ””లో ఆ విధమైన స్వాప్నిక చి(తణ జరిగింది. ఊహాసౌధాలు 
కట్టే భావకవితాబంధమూ, ఆదర్శవాదమూ కలిసి పోతపోసినట్లుండే ఆమె కవితల 
లోని సహజ స్వభావమే యీవచనరూప కవితా (ప్రక్రియలో కూడా ఆమె 
చూపింది. నిజానికి సరోజినీదేవి చిన్నతనంలోనూ, వివాహానంతర జీవితంలో 
[పారంభదశలోనూ యిటువంటి వాతావరణంలోనే కాలం గడిపింది. చదివేవారికి 
సరోజినీదేవి యింకా ఎక్కువగా యిటువంటి వచన కవితలే రాసి తన శబ్ద మాధు 
ర్యాన్ని (పదర్శించివుంటే బాగుండేది అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆమె కవితల్లో 
జలపాతధారల్లా పాస సౌందర్యంతో, ఛందోబద్ధంగా (శ్రవణ(-పేయమైన శబ్దా 
అలంకారాల డొంతరుల్లుగా పరుగులు పెట్టె శబ్దాల లయ విన్యాసం ఒక్కొక్కప్పుడు 


8 నరో జఉసీ నాయుడు 


విసుగు పుటిస్తుంది కూడా. కాని యీ వచవ కవితా (ప్రక్రియలో శబ్దాలకు నియ 
మాలనుండి స్వచ్చ లభిస్తుంది, చదవడానికి హాయిగా వుంటుంది. “సిలాంబుజి' 
రచనలో సరోజినీదేవి ఆంగ్లంలో తాను ఎన్నుకున్న ఛందోబంధాన్నీ, ఆ యుగంలో 
వున్న నియమ నిబంధనల సంకెళ్ళనూ [తెంచుకుని కవితా రచనకు సాహసించింది. 


“ఇండియన్‌ లేడీస్‌ మేగజిన్‌? లో “నిలాంబుజ” (ప్రకటించబడింది. తరు 
వాత నటేశన్‌ పచురణసంస్థ (ప్రకటించిన (ప్రసంగ సంకలనంలో కూడా యీ 
కవితను చేర్చారు. 2 అయినా దీనిని గురించి కొద్దిమందికి మాత్రమే తెలును. 
దీనికి అంతగా (ప్రచారం రాలేదు. గబహువర్ణ్ల చి(త్రితమైన పర్వత సానువుల 
వలయం మధ్యలో మండుతున్న పళ్లెంవంటి సరోవరతీరంలో ఒంటరిగా నడుస్తున్న 
ఆడపిల్రి'వంటి వర్ణనలతో యీ గేయంలో కూడా సరోజినీదేవి అంతశ్రైతన్యంలో 
పారాడుతున్న ఒంటరితనపు భావన కొట్టవచ్చినట్లు కనిపిస్తూనే వుంటుంది. ఈ 
గేయంలోని పాత “*సని్మదమత్తు కండతో”, “జలతరంగాల సవ్వడికి తాళం 
వేస్తున్నట్లు” సరిగా అడుగులు వేసుకుంటూ నడుస్తుంది. 


ఇందులోని పాత విచితమైన ఆకర్షణకారి. ఒక ఆడపిల్ల హృదయంలోని 
ఆలోచనల అందాలనూ, వైవిధ్యాన్నీ ఆదర్శాలతో అలినట్టుగా వుంటుంది. 
“పెపైకి ఎగిసిపోతున్న తన బహుముఖ ఉత్పాహజ్వాల చేతికి అందేవరకు 
అసంఖ్యాక హృదయాంతరాళాలలో పాతుకున్న ఒక మహా మానవతాభావననూ, 
విజ్ఞాన మహాంబుధిని, ఊఉ తమజీవితాన్నీ, యీ శాశ్వత విశ్వసౌందర్వరేఖావధులనూ 
తాకాలనే తన ఉత్సాహపు చేలాంచలాలు అందేవరకు”? యీ గేయంలోని పా(త్ర 
నక్ష(తాలవైపు ఆశగా చూస్తుంది. నిజానికి యీ పా(త్ర సరోజినినాయుడే._తనను 
తాను చి(త్రించుకుంది. ఇరవైమూడేండ్డ యువక్కి పిల్లల తధిగా, సుఖసంతోషాలతో 
ఈలతూగే భార్యామణిగా, ఇంగండు, ఇటలీ దేశాలలోని అనుభవాల విదేశీవాసనలు 
ఘుమ్మంటున్న మనస్సుతో, దేశసేవ చేయడానికి, కవిత సృజించడానికీ స్వదేశానికి 
తిరిగివచ్చిన మహిళామణి. ఒక మొగ్గ పూవుగా వికసిస్తున్నది. దాసి దళాలు అరుణ 
భానుని నునులేత కిరణాల వెచ్చదనానికి విచ్చుకుంటున్నాయి. సౌందర్య స్వాగత 
గీతాలాపనం చేస్తున్నాయి. “నాటినుండి సరోజిసీచేవి ఒకానొక శాశ్వత జీవిత 
రహస్యపు ఛాయన్లోనే దాక్కుని కాలం గడిపింది. విజ్ఞానార్దనా తృష్టాంబుధి 





2, సరోజిసీనాయుడు (ప్రసంగాలు, రచనలు 


ఒక వాస్తవ అభూత కల్పన 9 


లోతుల్లో మునిగిపోయింది. అణచరాని ఏదో ఒక ఆత్మవేదనతో ఉక్కిరివిక్కిరై 
పోమింది._ చిరుగాలుల సవ్వడిలో, జలబవిందువుల గల గలలో, (ప్రత్యూష కాంతి 
మాలలు పలకరిస్తున్న పర్వత శిఖరాలమీద అన్నియుగాలకూ, అన్నిజాతులకూ 
చెందిన మహాకవుల, వేదాంతుల, (ప్రవక్తల, స్యాప్నికుల, బోధకుల పసిడి 
తునకల పలుకుల్లో అనంత సౌందర్యాన్ని అన్వేషిస్తూ. ఉక్కిరి బిక్కిరైపోయింది.” 


సరోజినీదేవి ఒక స్వతం_త వ్యక్తిగా ప్రపంచంలోకి (పవేశించే సమయంలో 
రాసిన అద్భుతమైన అభూత కల్పనాగాథ “సిలాంబుజ” కావ్యం. దీనిలో సరోజినీ 
దేవి హైదరాబాదు జీవితచ్చాయలు, ఆమె కలిసి మెలిసి తిరిగే వర్గ (ప్రజల్లోని 
స్వర్ణ రజతకాంతులూ, ఇం(ద ధనుర్వర్షమాలారోచిస్పులు తళ త్తళొ లాడుతుంటాయి. 
రాజ[ప్రాసాదాలలో పరదాల వెనకాల భోగభాగ్యాలతో తులదూగే జీవితానికి 
అడ్డుగా కట్టిన మహా (ప్రాకారాలు మొదలైనవి దర్శనమిస్తాయి. బయటిలోకంలో, 
(పకాశమానుడై వెలిగే సూర్యభగవానుడు, పక్షి సంగీతాల కిలకిలారవాలు, వర్ల 
వైవిధ్య్వంతోనిండిన బహు పుష్పుశోభితమైన ఉఊద్యాగవనాలు, నిర్మాణాత్మకమైన ఆశ 
యాల, కార్యక్రమాల కోలాహలం అన్నీ యీ కావ్యంలో చోటు చేసుకున్నాయి. 
సరోజినీదేవి రాసిన యీ వచన కవితలో ఒక ఆడపిల్ల ఒంటరిగా లోకంలో 
జీవిస్తుంటుంది. ఆమె మంచి అందక త్తె. “*కోలగావున్న సుకుమార ముఖం”లో 
నుండి ఆమె అందమైన కండ్లు కాంతులు విరజిమ్ముతుంటాయి. ఆమె లోపలి 
“గడేయ లక్షణాన్ని” బయటికి విసిరి వేస్తున్నట్లుగా ఆ కండ్లు మెరుస్తుంటాయి. 
బంగారు కాంతుల, నీలారుణ మిశమవరాల దుస్తులతో, కురులలో పుష్పగుచ్చాల 
గుసగుసలతో కథానాయిక *నీలాంబుజి సర స్తీరం వదలిపెట్టి అడుగులో అడుగు 
వేసుకుంటూ “ఓలియాండర్లు, దానిమ్మ చెట్లున్న” ఉఊద్యానవనంలోకి వెళుతుంది, 
“మంచిగంధపు నూనె పోసిన రాగి పాత్రలలో నిలబెట్టిన ఒత్తుల” వెలుగుతో 
హాలు కనపడీ కనపడని గుడ్డి వెల్తురుతో నిండి వుంది. ఆ అమ్మాయి కొంచెం 
ఆగింది. “ఆమె ముఖంలో దాగివున్న ఆధ్యాత్మికభావని” సంతోషపు చిరునవ్వు 
లోంచి బైటికి తొంగిచూసింది. కొంతమంది కన్యకామణులు బంగారు ఛాయల, 
ఎ(రరంగు, పచ్చరంగు చీరెలు” ధరించి స్వైరవిహారం చేస్తూవుండడం నీలాంబుజ 
చూస్తుంది. మరికొందరు మర్యాదాహీనమైన ఎం(బాయిడరి దుస్తులు ధరించి తిరుగు 
తున్నారు. కొందరు కుషన్‌ సోఫాలమీద ఆనుకుని దర్జాగా కూచున్నారు, సుగంధ 
(ద్రవ్యాలు నముల్తున్నారు, _పేమగితాలు పాడుతున్నారు. 


10 నరోజినీనాయుడు 


ఈ వర్ణన అంతా పూర్వపు స్వదేశ సంస్థానాలలో స్ర్రీలోకంలో అందరికి 
పరిచితమైనదే. ఆ వచ్చిన నిలాంబుజకు అందరూ స్వాగతం పలికారు.. కాని ఒక 
క్షణకాలంపాటు పావురాళ్ళతో ఆడుకుని వరండాలోగుండా నడిచి తన గదిలోకి 
వెళ్ళిపోయిందామె. కిటికి తలుపులు తెరచి, బంగారుచాయల కర్టెన్లు తొలగించి, 
చీకటి గర్భంలోనికి లోతుగా చూస్తూ ఒంటరిగా నిలబడుతుంది. తన బాల్య 
స్మృతులనూ, (ప్రస్తుత భావావేశాన్నీ (పకటించడానికి భాషకోసం దేవులాడు 
కుంటున్న ట్లుగా కెవ్వున కేక వేస్తుంది. ఆమ భావనాలోకమంతా మహాకవుల, 
(పవకల, స్వాప్నికుల, బోధకుల సూక్తులతో నిండివుంది. (ప్రపంచపు వా స్తవ 
పరిస్థితుల మధ్యలో వుంటున్న ప్పటికీ, “మానవ జీవితంలో స్వల్పాతి స్వల్పమైన చిరు 
సంఘటనలలో సైతం దాగివున్న మహా శాశ్వత (పకృతి రహస్యాల లోతుల్లోకి 
తొంగి చూడాలనే గాఢమైన ఆకాంక్ష ఆమె మనసులో ఎప్పుడూ యిల్లు కట్టుకునే 
వుంటుంది. క్షణక్షణ పరిణామశీలమైన లోకంలో జరిగే (పతి సంఘటనను పరిశీ 
లించాలనే తహతహ గూడు కట్టుకుని వుంటుంది.” ఆమె చిన్నతనం ఉజ్వలంగా 
భాసించిందే. ఆ దశ యిప్పుడు గడిచిపోయింది. ఇప్పుడామె గగేయకథా పా(త”గా 
మా(త్రమే మిగిలిపోయింది. (_పేమకోసం, జీవితంకోసం ఎదురు తెన్నులు కాస్తూ, 
“బయటి (పపంచానికి కనిపించని కవితా తాత్విక దర్శనం, మాటల రూపంలో 
చెప్పడానికి వీల్లేని అదృశ్య భావనాలోకం, యీ రెండింటిపట్ల కవియొక్క ఆత్మకు 
ఏర్పడవలసిన సానుభూతి సహృదయతలను” ఆకాంక్షి స్తున్నది. 


(కిందివైపు ఎవరో నవ్వుతున్న సవ్వడి- సంగీతం వినిపిస్తున్నది. నిలాంబుజ 
ఆ దిశగా చెవి ఒగ్గి విన్నది. ఆనంద తన్మయత్వం చెందింది. ఒక్క అడుగువేసి 
ఆగింది. చిరునవ్వు చిలకరించింది== “కనిపించని దుఃఖాశుకణాలు కూర్చి 
కాలం చేసిన చిరునవ్వు” అది. తన జీవితంలో ఎంతకాలం గడిచిందో, ఎన్నేండ్లు 
త్వరత్వరగా పరుగె త్తిపోయాయో లెక్క మరచిపోయింది. తన ఆత్మ ఆవేదన పడు 
తున్న సౌందర్య సిద్ధికోసం ఒంటరితనపు ఒంపులలోకి జీవితం దూసుకుపోయింది. 
“ఎంతకూ తృ ప్ర్తిలేని శాశ్వతత్వ కాంక్షాస్వాష్నికలోకంలో తిరుగుతూ, లోపలినుండి 
పొంగివస్తున్న నునులేత కోర్కెల కోలాహల ధ్వనుల్తో చెవులు _బద్దలవుతూ జీవి 
తంలో తనకు వారసత్వమైన ఆనంద ఫలం అందకపోయెనే అనే ఆవేశంతో వెక్కి 
వెక్కి ఏడ్చింది.” 


ఒక వాసవ అభూత కల్పన శ్రే 


అయితే మరి రాజకీయాల్లోకి దూకిన యీ యువ రచయి(తి దేనికోసం 
అన్వేషిస్తున్నది? తరువాత రాబోయే జీవితంలో “తనకు వారసత్వమైన ఆనంద 
ఫలం” అందిందా? ఆమెను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. సరోజినీదేవి మన 
స్సులో సుఖానుభూతుల మధ్య దాక్కుని ఎప్పుడూ ఏదో ఒక విచారరేఖ తొంగి 
చూస్తూనే |వుంటుంది- తన కవితల్లో, ఉపన్యాసాల్లో, ఊహించిన రంగు రంగుల 
కలలు ఫలించక కాబోలు, తనకు వారసత్వంగా సంక్రమించిన (పకృతి హప్రియత్వ 
లక్షణాల చెట్లు కూలిన దృశ్యాలు కనిపించి కాబోలు, మాతృభూమి తన అంత 
రాత్మ స్వాతం(త్యంకోసం వేస్తున్న కేకలు వినిపించి కాబోలు! 


చేతుల్లో బలం లేదు గాని 
చేస్తున్న సేవ అమృతోపమానమే 
చీకటి నిదలో మేం కన్న కలలు 
నీ ఉషోదయ వైభవ నమానమే 
నిశ్శబ్దవు అంచుల మీద నడుస్తూ 
ఆగామి ఆనందాలు చూశాం 
మా దుఃఖావేశాల నూతుల్లోంచి తోడి 
మొక్కలకు నీరు పోశాం 
మేం చేసిన కృషితో నీ మేలుకునే 
ముహు ర్తం తళతళా మెరుస్తున్నది 
కాపలా కాలం గతించింది ; అదుగో చూడు 
ఉదయకాంతి విరుస్తున ది. 
సరోజినీదేవిలో ఎప్పుడు చూసినా మనకు ఆ ఒంటరితనపు జీవితమే కొట్ట 
వచ్చినట్లు కనిపిస్తుంది. శాశ్వతత్వసిద్ధికోసం చేతులు చాస్తున్న ఆమె చితమే 
గోచరమవుతుంది. తనకు తెనియకుుడానే బహుశః ఆమె ఆ సిద్ధి పొందింది. 


మాతృదేశ సేవలో, మధురాతి మధురమైన కవితలో. ఎందుకంటే ఆమె నిజజీవిత 
“స్వర్గ ప్రాంగణంలో నిలుచున్నది యీ దశలోనే. 


చిన్నతనంలో. జ 


సరోజినీదేవి 1879 ఫి(బవరి 13 వ తేదీన జన్మించింది. కుటుంబంలోని 
ఎనిమిదిమంది సంతానంలో ఆమె “పెద్దది. 


సరోజినీదేవి (ప్రకటించిన రెండవ కవితా సంకలనం పేరు *కాలవిహంగంి” 
(బర్ట్‌ ఆఫ్‌ టెమ్‌.) దానికి (ప్రవేశిక రాస్తూ ఎడ్మండ్‌ గూస్‌ యిలా అన్నాడు; 
“ఆమె దుఃఖంతో బాధతో సహజీవనం చేసింది. ఆమె విశిష్టజీవిత (క్రమంలో 
యిదొక (ప్రత్యేక విశేషం. సుఖసంతోమోలు ఆమెకు అనుభవమే. ఓదారటంలోవుండే 
నిస్ప హావేశం కూడా ఆమెకు పరిచయమే. జీవన బాధాదృశ్యాలవల్ల ఆమె 
ఊహా విధుల్లోని సుమహారాలు సువాసనలు కోల్పోయాయి ఆమె భావనాకాశం 
లోని ధావళ్యం మీద కారు మబ్బులు (కమ్ము కున్నాయి.” (భాతృ మరణంతో ఆమె 
జీవితంలో దుఃఖావేశం తొలిసారిగా తొంగిచూసింది. తరువాత తరువాత అనేక 
విషాద సంఘటనలు కూడా ఆమెను ముంచెత్తాయి. ఇంతగా విషాద రేఖలు పారిన 
జీవితానుభవం వుండి కూడా బరువైన చిక్కని కవితలు ఆమె రాయలేకపోవడం 
ఆశ్చర్యకరమైన విషయమే. గోఖలే మరణం గురించి రాసిన కవిత తరుచుగా 
ఉదహరించబడుతుంటుంది. అనేకమంది దానిని (ప్రశంసిస్తారు కూడా. అది 
కూడా చాలా చిన్నదే. అంత మహానాయకుడి మరణం గురించి, తన ఆత్మియ 
స్నేహితుల గురించి రాయడంలో కూడా చిక్కదనం, బరువైన భావనాబలం 
అబ్బలేదంటే ఆశ్చర్యం కాదా? తరుచు తన పిలలమిదా, చెల్లెళ్లమీదా, స్నేహితుల 
మీదా కవిత లల్లుతుండేది. అవైనా అంత (ప్రధానంకాని స్వల్పగితాలు, గేయాలు- 
వారి పేరు దొర్లించి అర్ధవివరణ చేయడమో, వారి జీవితంలోని సంఘటనలను 
అద్భుతాలుగా కల్పించి చెప్పడమో మాత్రమే జరుగుతుండేది. 


సరోజినీదేవి అఘోరనాథ ఛటోపాధ్యాయ కూతురు. తల్లి వరదనుందరి. 
ఛటోపాధ్యాయ మొదట్లో ఛటర్జీ అనే పేరు పెట్టుకున్నాడు, స్వగ్రామం తూర్పు 


చిన్నతనఅలో ... 18 


బెంగాలులోని (బహ్మనగరం. అఘోరనాథ ఛటోపాధ్యాయ పూర్వీకులు మహా 
విద్వాంసులేకాక (పకృతి |కియులు. అరణ్యాల్లో ధ్యానాదులు సలిపిన తపస్పంప 
న్నులు. తన తండడిగారి జీవితమంతా ఒక అపజయాలపుట్ట అని సరోజిసిదేవి 
అన్నప్పటికి, ఆయన సాధించిన ఘనకార్యాలను తక్కువ అంచనా వేయడానికి 
వీలైదు. ఆయన సంస్కృత భాషలో గొప్ప విద్వాంసుడు. (ప్రాచ్య పాశ్చాత్య 
సాహిత్యాలను మధించిన మహామధావి. ఆంగ్లం, హి(బూ, (౮ఫెంచి, జర్మన్‌, 
రష్యన్‌ భాషల్లో ఆయన మంచి పండితుడు. (ప్రతి దినం ఏదో (కొత్త విషయం 
నేర్చుకోవాలనే ఆదర్శం గల ఆజన్మ విద్యార్థి. కలత్తాలో ఆయనకు కేశవచం(ద 
సిన్‌తో పరిచయం కలిగింది. (బహ్మసమాజోద్యమంలో ఆయన స్టాపించిన నవ 
విధానశాఖలో అఘోరనాథ ఛటోపాధ్యాయ చేరాడు. కేశవచం[ద సేన్‌ స్తాపించిన 
భారత ఆ(శమంలో సరోజినీదేవి తల్లి వరదసుందరి _[పథమంలోనే చేరింది, 


అఘోరనాథునికి రసాయన శాస్త్రంలో అభిలాష మెండు.రాను రాను 
ఆయనకు స్వర్ణయోగం సాధించాలనే ఆసక్తి కలిగింది. హైదరాబాదులో ఒక 
పాత తాలింఖానాలో కొలిమి ముందర కూచుని తక్కువ రకం లోహాలను కరిగిస్తూ 
స్వర్ణయోగం సిద్ధికోసం అర్హర్శాతి దాకా అదే. పనిగా కృషి చేస్తుండేవాడు. తండ్రి 
గారు చేసిన కృషిని గురించి సరోజినీదేవి యిలా రాసింది. “ఓహోహో ! 
యూ (ప్రయోగాలు రాతింబవళ్ళు నిరంతరంగా జరుగుతున్నాయి. ఎవరైనాసరే 
వచ్చి ఏదైనా కొత్త పద్దతి చెప్తే అతనికి సోదర మర్యాద జరుగుతున్నది. అతనికి 
స్వాగతం లభిస్తున్నది. కవులు సౌందర్యంకోసం, శాశ్వత సౌందర్యసిద్దికోసం చేసే 
అన్వేషణ వంటిదే యీ స్వర్ణయోగాన్వేషణ కూడా. అయితే యిది ఒక భౌతికమైన 
దానికోసం అన్వేషణ. బంగారం చేసే వారూ, కవితలో సౌందర్యం పోత పోసే 
వారు యిద్దరూ జంట కవులు. ఒక మహాద్భుతాన్ని దర్శించాలని మానవుడిలో 
వుండే రహస్యాభిలాషకు రూపురేఖలు దిద్దడానికి కృషిచేస్తున్న సృష్టికర్తలు. 
తం(డిగారిలో వున్నది (పకృతి రహస్యాన్ని భేదించాలనే గాఢమైన అభిలాష. 
నాది అనంత సౌందర్య సందర్శనాపేక్ష.”1 


హైదరాబాదులో స్టిరపడకముందు అఘోరనాథుడు రసాయన శాస్త్రంలో 
స్కాలర్‌షిప్‌ మీద ఇంగ్లండు వెళ్లాడు. ఆయనకు 1877 లో ఎడింబర్ష్‌ విశ్వవిద్యాల 





1. స్వర్గ ప్రాంగణం (ది గోల్డెన్‌ (తెషోల్డ్‌.) శేజీ. 15 


14 నరోజిని నాయుడు 


యంలో సైన్సు డాక్టరేటు లభించింది. భారతదేశానికి తిరిగి వచ్చింతర్వాత 
1878 లో హైదరాబాదుకు రమ్మని ఆయనకు ఆహ్వానం వచ్చింది. హైదరా 
బాదుకు వచ్చి ఇంగ్లీషు మీడియం పాఠశాల (ప్రారంభించాడు. తరువాత కొన్నాళ్లకు 
హైదరాబాదు కళాశాలను స్థాపించి దానికి (ప్రిన్సిపాల్‌గా నియమితుడై నాడు. 
అదే యిప్పటి నిజాం కళాశాల. భార్య సహకారంవల (క్రమంగా అఘోరనాథునికి 
మహిళొ విద్యపట్ల ఆసక్తి పెరిగింది. స్థానికంగా యితర మహిళామణుల సహా 
యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాగంగా మహిళా కళాశాల (పారం 
భించాడు. అఘోరనాథ ఛటోపాధ్యాయ కుల వ్యవస్థకూ, బాల్య వివాహాలకూ 
వ్యతిరేకి. చాలాకాలంపాటు ఆయన మైైదరాబాదులో చేసిన సాంఘికసేవ అనేక 
మంది (ప్రశంసలకు పాత్రమైండి. కాని ఆయన నెమ్మదిగా రాజకీయరంగంలో 
తలదూర్చడంవల్ల ఉద్యోగం తాత్కాలికంగా పోయింది. కొద్దికాలంపాటు ఆయన్ను 
హైదరాబాదునుండి బైటికి వెళ్ళగొట్లారు కూడా. కొన్ని సంవత్సరాల తర్వాత 
తిరిగి నిజాం కళొశాల (పిన్సిపాలుగా ఆయన్ను పిలిపించుకున్నారు. (్రిటిష్‌ 
ఇండియాలో అప్పుడు అమలు జరుగుతున్న (ప్రత్యేక వివాహచట్టం హైదరాబాదు 
సంస్థానంలో కూడా (ప్రవేశపెట్టడానికి ఆయనే కారకుడు. 1885 నుండి, భారత 
జాతీయ కాం(గెస్‌ ఆరంభమైనప్పటినుండి ఆయన దాని కార్యక్రమాల్లో చురుకుగా 
పాల్కొంటూ వుండేవాడు. 


సరోజిసీదేవి బాల్యంలో హైదరాబాదులో వుంటున్న యింటి పరిస్టితులను 
గురించి ఆమ కవి సోదరుడు యిలా వర్ణించాడు. అదొక సంస్కృతి విజ్ఞానాల 
వస్తు ప్రదర్శనశాల. వివిధరకాలతో నిండిన జంతు [పదరునశాల వంటిది. మా 
యింటికి అందరూ అతిథులే. వారిలో కొందరు తాత్విక చింతనా సమాధిలో వుండి 
పని చేస్తున్నట్లుండేది.''2 


అఘోరనాథుని యింట్లో అతిథి సపర్యలు, మర్యాదలు పుష్కలంగా జరుగు 
తుండేవి. ఎవరు వచ్చినా ఏ విధమైన మర్యాదలు జరుగుతుండేవో, ఎంతటి ఆదరణ 
చూపేవారో ఆర్థర్‌ సైమన్స్‌కు సరోజినీదేవి రాసిన లేఖలో చూచాయగా తెలుస్తుంది, 
ఈస్వర్థ ప్రాంగణం” (గ్రంథానికి మైమన్స్‌ రాసిన పీఠికలో యీ లేఖను ఉదహ 





2. నేనూ- నా జీవితమూ : హరీం[దనాథ ఛటోపాధ్యాయ. 


చిన్నతనంలో... 15 


రించాడు. ఆ లేఖలో సరోజినీదేవి తన (పోత్సాహకుడైన మైమన్స్‌ను యింటికి 
రమ్మని ఆహ్వానించింది. ఒకసారి దయచేయండి. మార్చినెలలో ఉషపోడయాల 
మధురగానాలు వినిపిస్తూ వుంటా యిక్కడ. హాయిగా మాతో కాలక్షేపం చేద్దురు 
గాని. బంగారు రంగులు, నిలమణి కాంతులు ధగధగలాడుతూ ఆహాదం వెదజ 
ఆకాశ సౌందర్యం తిలకింతురుగాని. తెల్లని ఎండలో మెరిసే ఎర్రని లిలీపూలు 
మనసును మిరుమిట్లు గొలుపుతుంటాయి. నీప వృక్షాల నీడలు, చంపక సుమ 
సుగంధాలు, శిరీషకుసుమ పరిమళాలు నలువైపులా గాలిలో పారాడుతూ నోరూరి 
స్తుంటాయి. బంగారు మేనిచాయలు, నిలం రంగులు, రజత వర్గాలుగల రకరకాల 
పక్షులు-సాయం(తం గూళ్ళకు చేరే సమయాన వేలాది పక్షులు ఆనందకోలా 
హలంతో వినిపించే కమనీయ కలకంఠరావాలు విని తీరవలసిందే. వికసించిన 
యిక్కడి జీవశ క్షి వెచ్చవెచ్చగా వుంటుంది. హృదయానుభూతులతో మహారస 
వంతంగా వుంటుంది. మీకు తెలునునో లేదో, నా మేనిలో, ర క్తపుబొట్టు ఒక్కొక్కటి 
తీసి గుండెలో అనుభూతులలో అతకెట్టి యిక్కడి లిల్లీ పుష్పాలలోని ఒక్కొక్క 
దకాన్ని నేను పూయిస్తుంటాను. నాలోని ఆత్మ సంగీత సరస్వతిగా అవతారమెత్తి 
యిక్కడ యిన్నిన్ని పక్షుల రూపాలతో విహాయస వీధుల్లో విహరిస్తుంటుంది. దశ 
దిశలా వ్యాపించిన యిక్కడి మనోహర పరిమళాలు ఎలా వచ్చాయనుకుంటున్నారు? 
గాలిలో కలిసిపోయిన నా భావావేశాల పల్లవి చరణాలే అవి. ఇక్కడి స్వర్షకాంతుల 
నీలాకాశం ఎక్కడిదని అడుగుతారేమో. అది *యీనేనే, యూమేనే.” ఈ మేనిలో 
ఏ నరాలు, జీవకణాలు, రక్తనాళాలు జీవిత బాధానుభూతులతో శెవ్వుమని 
అరుస్తూ కేకలు వేస్తుంటాయో, రేపోమాపో, లేక ఏ యిరవై ఏండ తర్వాతనో 
నశించక తప్పని నాలోని ఒక భాగం మీద శాశ్వతత్వకాంక్షతో, పయత్నపూర్వ 
కంగా, గట్టిగా, నిరంతరం పోరాడుతూ ఏ మరొక భాగం గెలుపు సాధిస్తుంటుందో 
అదే యూ అనంతాకాశం. అదే యీ (ప్రకృతి.”'3 


ఈ బాధానుభవ (ప్రసక్తి ఆమె లేఖల్లోనూ, కవికల్లోనూ కనిపిస్తూనే 
వుంటుంది. ఆమె వ్యక్తిత్వాన్ని గురించి బాగా తెలిసిన మాబోటి వారందరికీ ఆమె 
ఎప్పుడూ అనుభవిస్తున్న అనారోగ్యపరిస్థితి పరిచయమైనదే, 70 సంవత్సరాలు నిండే 
వరకూ గుండె ధైర్యంతో అనారోగ్యాన్ని ఎదుర్కొంటూ నిరంతర బాధానుభూతుల 





శ. స్వర్గ (పాంగణం. పేజీ 17, 18 


16 నరోజిసీ నాయుడు 


పల్లవితో జీనన సంగీతం పాడింది. సరోజినీదేవి లేఖలో కనిపించే మనోహరమైన 
వచన రచనా విన్వాసం మనం కోరుకున్నంతగా దొరకదు. ఆమె యింకా యింకా 
ఎక్కువగా వచనం రాసివుంటే బాగుండేదికదా అని మనక అనిపిస్తూ వుంటుంది. 


“గోల్డన్‌ (త్రెపోల్డ్‌” అనే పేరుతో వ్యవహరిస్తున్న భవనంలోనే సరోజిని 
దేవి వివాహం జరిగింది. జమె తొలి కవితా సంకలనానికి దాని పేరే పెట్టుకుంది. 
వివాహానంతరమే ఆమె మైమన్స్‌కు లేఖ రాసింది ఆవయస్సులో ఆమె నివ 
సించిన ఆ యిల్లు అద్భుత సౌందర్య నిలయంగా వుండేది. అక్కడ వైవిధ్యం ఉట్టి 
పడుతుండేది. ఆనందం తాండవిస్తుండేది. భోజన భాజనాల్లో దేనికి కొరతలేదు. 
ఇంటినిండా అతిథు లుండేవారు. హిందూ, మహమ్మదీయ పాశ్చాత్య సం(పదాయా 
లకు చెందిన వంటలూ, పిండివంటలూ కొల్లలుగా తయారవుతుండేవి. వరద 
సుందరి వాటిలో అందెవేసిన చేయి. అందువల్లనే సరోజినీదేవికి వంటలంటే మహా 
యిష్టంగా వుండేది. రాను రాను ఆమెలో భోజన (ప్రియత్వం ఏర్పడింది కూడా. 
ఇంటో పనివాండ్లకు లెక్కలేదు. వారూ ఆ కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి 
వుండేవారు. ఆ కుటుంబం మీద భక్తి శ్రద్దలో, ,పేమాభిమానాల్తో మెలగుతుండే 
వారు. 


సరోజినీదేవి థల్లిదం(డ్రులు తమలో తాము బెంగాలీలో మాట్రాడుకునేవారు. 
పిల్లలతో హిందూస్తానీలోనూ, పనివాండ్లతో తెలుగులోనూ మాట్లాడుతుండేవారు. 
వరదసుందరికి చాలా భాషలు వచ్చు. సరోజినీదేవి పెద్ద తమ్ముడు వీరేంద్రనాథ్‌. 
అతను 16 భాషల్లో (ప్రావీణ్యం సంపాదించినవాడు. తండ్రి బలవంతం పెట్టేవరకు 
సరోజినిదేవికి ఆంగ్లభాష నేర్చుకోవాలనే కుతూహలమే వుండేదికాదు. ఆంగ్లంలో 
మాట్లాడనని భీష్మించుకుని కూచున్నందుకు తం(డి ఆమెను ఒక రోజల్లా గదిలో 
పెట్టి తాళంవేసి కఠినంగా శిక్షించాడు. ఆమె ఈ శిక్ష కూడా ఒకందుకు మంచిదే 
అయినట్లు భావించుకుంది. ఆ రోజునుండి తండి మాట జవదాటకూడదని నిశ్చ 
యించుకుంది, ఆంగ్లం మాట్లాడడమేకాదు. ఆ భాషా సము(దాన్ని మధించడానికి 
పూనుకుంది. తన యీ నిర్ణయాన్ని అనంతర జీవితంలో గట్టిగా ఆచరించింది. ఉర్దూ 
భాష తనకు మంచినిళ్ల(పాయమే అయినా, ఆంగ్లంలో తప్ప మరే యితర భాష 
లోనూ ఆమె రాయలేదు. ఛటోపాధ్యాయ కుటుంబం తెలుగు దేశంలో స్థిరపడిన 
బెంగాలి కుటుంబం కావడంచేశ మొత్తంమీద యితర భారతీయ భాషలకంటే 
ఆంగ్లంలో వ్యవహారం జరుపుకోవడమే హరికి సులువనిపించి వుంటుంది. అయినా 


చిన్నతనంలో, 17 


ఆ యింట్లో నాలుగు భాషలు వినిపిస్తుండేవి. తల్లిదండ్రుల మధ్య బెంగాలీ, పిల్ల 
లతో ఇంగ్లీషు, పనివాండ్లతో తెలుగు, ఇంటికి వచ్చిన అతిథుల్లో హిందూస్థానీ, 
ఊరుదు, ఆంగ్లభాషలు. అప్పటి తన జీవిత పరిస్థితులను గురించి సరోజినీదేవి 
ఆలా రాసుకుంది. “నాది మొదటినుంచీ కూడా కొత్త కొత్త వాటికోసం కలలు 
గనే స్వభావమే. అయినా చిన్నప్పటినుంచే కవిత్వం రాయాలనే (పాకులాట 
ఏమీ ఉండేది కాదనుకుంటాను. నా తండ్రివద్ద నాకు అబ్బిన తర్చీదు చాలా 
శాస్త్రీయంగా వుండేది. (శద్ధతో పనిచేయించేదిగా వుండేది. నేను గొప్ప గణిత 
శాస్త్రవేత్తనో, విజ్ఞాన శాస్త్రవేత్తనో కావాలని ఆయనకు మహా పట్టుదల వుండేది. 
కాని తననుండీ, మా అమ్మనుండీ నాకు సం(కమించిన కవితాలక్షణం మాతం 
నా మనసులో చాలా బలంగా వుండేది. మా అమ్మ యౌవనంలో వున్నప్పుడు 
బెంగాలీ భాషలో మధురాతి మధురమైన మంచి మంచి పాటలు రాసీంది. ఒకనాడు 
నాకు పదకొండేండ్ర వయసృషప్పుడు వీజగణితంలో ఒక లేక్క ఎంతకూ రాక 
తిప్పలు పడుతున్నాను. ఎన్నిసార్లు చేసినా అన్సరు తప్పే వచ్చేది. కానీ దాని 
బదులు గుండెల్లోనుంచి దూసుకుని ఒక మంచి కవిత బైటికి పొంగి వచ్చింది. 
వెంటనే దాన్ని కాగితం మీద పెట్టాను. అదే నా కవితా జీవితానికి అంకురార్పణ. 
పదమూడేండ్ల వయస్సులో ఒక “పెద్ద గేయం _ాశాను. పదమూడువందల 
పంక్తుల గేయం అది. అది రాయడానికి ఆరురోజులు పట్టింది. “సరస్సు కన్య” 
అని దానిపేరు. అదే సంవత్సరం రెండువేల పంక్తులతో ఒక నాటకం రాశాను. నేను 
చాలా జబ్బుగా వున్నానని, పుస్తకం ముట్టనేకూడద నీ కూ డాక్టరు సలహా యిచ్చి 
నప్పుడు ఆయనమీద కోపంతో రాసింది అది. ఆద్యంతాల ఆలోచనే లేకుండా 
అప్పటికప్పుడు దొర్లిన ఆవేశపు ఊహలో దాన్ని మొదలు పెట్టాను. ఈ సమయంలో 
నా ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది బడి చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. 
దీనితో యింట్లోనే వుండి విపరీతంగా చదవడం మొదలుపెట్టాను. నేను చదివిన 
దాంట్లో చాలా భాగం నావయస్సు 14-16 సంవత్సరాల మధ్యకాలంలో 
చదివిందే. ఒక నవల కూడా రోశాను. అనేక పత్రికల్లో అసంఖ్యాకంగా రచనలు 
చేశాను. ఆ రోజుల్లో రచనావ్యాసంగంలో చాలా శ్రద్దగా పనిచేశాను.”4 


ల 





4. స్వర్గప్రాంగణం, పేజీ. 11-12 


16 నరోజసీనాయుడు 


ఏమైనాసరే అమ్మాయిని మె(టిక్యులేషన్‌ పరీక్ష ప్యాస్‌ చేయించాలనే దృఢ 
నిశ్చయంతోవున్న అఘోరనాథుడు సరోజినీదేవిలోని అనన్వసాధ్యమైన మేధోవికా 
సాన్ని ఆమె బాలికగావున్న దశలోనే గుర్తించాడు. హైదరాబాదులో ఆడపిల్లలు 
చదువుకోడానికి తగిన మంచి పాఠశాల వుండేది కాదు. అందుకని సరోజినీదేవిని 
మ(దాను పంపారు. అక్కడే ఆమె 12 సంవత్సరాల వయస్సులో మెట్రిక్యులేషన్‌ 
(ప్రథమశ్రేణిలో ప్యాసయింది. పైగా మద్రాసు విశ్వవిద్యాలయంలో (ప్రథమ 
శ్రేణిలో (ప్రథమ స్థానం పొందింది. ఆ రోజుభో మదాసు విశ్వవిద్యాలయం పరిధి 
దక్షిణాది కంతటికి వ్యాపించి వుండేది, అది 1891. పరిక్షలు సులభంగా 
వుండేవికావు. ఆడపిల్లలు ఉన్నత విద్యాభ్యాసంచేసే ఆచారం కూడా చాలా 
తక్కువ. అప్పటో ఆమె సాధించిన యీ విజయం అందరిని ఆశ్చర్యచకితుల్ని 
చేసింది. అఖిలభారత దృష్టిని ఆకర్షించింది. అయితే సరోజినీదేవికి తన విషయం 
అంతగా (ప్రచారం కావడం యిష్టం లేదు. ఆర్థర్‌ సైమన్స్‌తో ఆమే చెప్పింది: 
“నిజం చెప్పాలంటే నాకది సంతోషం కలిగించలేదు. అటువంటిది జరగనేలేధు 


అనిపించింది” 


సరోజినీదేవి జీవితంలో ఒక విశేష మేమంటే, ఆ తరువాత ఆమె మరి 
ఏ యితర పరీక్షా ప్యాస్‌ కాలేదు. కనీసం ఫలానా పరీక్షకు కూచుందామని కూడా 
(ప్రయత్నం చెయ్యలేదు: దీర్హమైన కథాకావ్యాలు, నవలలూ, షత్రికా రచనలు 
అసలు రాయడమే ఏవిధంగా మానుకున్నదో, అదే విధంగా పరీక్షలను కూడా 
బహిష్కరించింది. కేవలం గేయాలు మా'తమే రాస్తూ కాలం వెళ్ళబుచ్చటం 
ప్రారంభించింది. చివర చివరకు కవిత్వం కూడా మానేసి రాజకియాల్లోనే మునిగి 
పోయింది: కొంతకాలం తర్వాత లండన్‌లోని కింగ్స్‌ కళాశాలలోనూ, కేంటిడ్డ్‌ 
లోని గిర్జన్‌లోనూ చదివినా 18 సంత్సరాల వయసులో డి(గీ లేకుండానే 
స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే ఆంగ్ల సాహిత్య అధ్యయనంలో ఆమె చేసిన 
విశేష కృషీ, లండన్‌లోని సాహిత్యలోకంలో ఆమెకు కలిగన సన్నిహిత పరిచ 
యాలు కేవలం కథొశాల విద్యాస్థాయిలో చూసే ప్రతిభకంటే వేయిరెట్లు గొప్పవి. 
కొంతకాలం తర్వాత రాయల్‌ సొసైటిలో ఆమెకు సభ్యత్వం లభించింది. అనేక 
విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు (ప్రసాదించాయి. 


మె(టిక్యులేషన్‌ పరీక్ష ప్యాసైన తర్వాత సరోజినీదేవి మ దాసునుండి 
హ్లూదరాబాదుకు తిరిగి వచ్చింది. 1892 నుండి 1895 వధకు హెడకాబాదులో 


చిన్నతనంలో... 19 


తల్లిదండులదగ్గర వుంది. ఈ మూడు నాలుగేండకాలం సరోజినీదేవి జీవితంలో 
అతి సుఖవంతమైందని చెప్పుకోవచ్చు. అనేక విషయాలను గురించి ఎన్నో 
గంథాలు చదువుకుంది. కుటుంబంలోని సుఖ(ప్రదమైన జీవిత పరిస్థితులను 
హాయిగా అనుభవించింది. అన్ని కులాలు, మతాలు, వర్గాలకు చెందిన అనేకమంది 
స్నహెతులతో యిష్టోగోష్టులు జరుపుకుంటూ కాలం వెళ్లబుచ్చింది. 


చిన్నతనంలోనే ఆమె సరస్సు కన్య” కావ్యం రాసినప్పటికి, మళ్ళీ 
యిప్పుడు కవిత్వం రాయడం (ప్రారంభించింది. ఆ కావ్యం తరువాత (ప్రకటించబడిన 
కవితలన్నీ చిన్న చిన్న ఖండ కావ్యాలు, గేయరూపాలు మామే. (ప్రజారంజక 
మైన గేయకథా కావ్యాలు గానీ, సానెట్స్‌ (ఆంగ్లంలో 14 పంక్తులతో కూడిన ఒక 
ఛందోరూపం) గానీ రాయడానికి ఆమె (పయత్నించలేదు. 


13-15 సంవత్సరాల మధ్యకాలంలో ఆమె చాలా కవితలు రాసింది. ఆమె 
తంగడి వాటిని (గంథరూపంలో (పకటించాడు.క్‌ 


వీటిలో యీడుకు మించిన (ప్రతిభ, పరిపక్వమైన ఆలోచనారీతి కొట్ల వచ్చి 
నట్టు కనిపిస్తాయి. కాని యివి చాలా చిన్న చిన్నవి, నీటిమీది బుడగల్లాంటివి. 


1896 లో సరోజినీదేవిని ఇంగ్లాండు పంపించారు. ఆమెను (పేమిస్తున్నా 
నని చెప్పి డాక్టరు నాయుడు తాను పెండ్లిచేసుకుంటానని అడగడమే అంత హడా 
విడిగా ఆమెను ఇంగ్లండు పంపడానికి (ప్రధాన కారణమేమో అనిపిస్తుంది. డాక్టరు 
నాయుడు కోర్కెను తల్లిదండ్రులు తిరస్కరించడానికి రెండు కారణాలు వున్నాయి. 
అప్పటికి ఆమె చాలా లేతవయస్కురాలు. కేవలం 16 సంవత్సరాల వయస్సు. 
అఘోరనాథుడు బాల్య వివాహాలకు పూర్తిగా వ్యతిరేకి. అంతేకాక డాక్టరు 
నాయుడిది రెండవ సంబంధం. మైగా అతను సరోజిసీదేవికంటే 10 ఏండ్లు “పెద్ద. 
రెండో కారణం ఏమిటంటే సకోజినీదేవిని ప్రేమించిన డాక్టరు నాయుడు తక్కువ 
కులానికి చెందినవాడు. అయితే యిది అంత (పధానమైన పట్టింపు ఏమీ కాదు. 
ఎఆదుకంటే అఘోరనాథుడు 1898 లో ఆమె ఇంగ్లాండునుండి తిరిగి వచ్చిన 


ఉజలకనాతవాలా 





5. కుమారి ఎస్‌. ఛటోపాధ్యాయ కవితలు. 1896 అక్టోబరు శి. (ప్రచురణ: 
అఘోరనాథ ఛటోపాధ్యాయ: ఇవి 1892-1896 మధ్యకాలంలో సరోజినీదేవి 
రాసిన తొలి కవితలు. 


20 నరోజిసి నాయుడు 


తర్వాత, మూడేండ్ల (క్రితం తాను తిరస్కరించిన డాక్టరు నాయుడినే కూతురు 
వివాహ మాడడానికి అంగీకరించాడు. అఘోరనాథ ఛటోపాధ్యాయ యీ వర్ణాంతర 
వివాహానికి అడ్డు నిలిచాడని విమర్శించినవారు ఆయన స్వయంగా సంఘ సంస్క fe 
అనీ, కులవ్యవస్థను కూలదోయడానికి కృషి. చేసినవాడనీ గుర్తుంచుకోవాలి. నిజాం 
నవాబు సరోజినీదేవికి పెద్ద స్కాలర్‌షిప్‌ యిచ్చాడు. అందువల్ల ఆమెను, 1895 
సెప్టెంబరులో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండు పంపారు, 


ఇంగ్లాండులో... 


విక్టోరియాకాలపు పై వర్గాల ఆంగ్ల సాహిత్య లోకంలోకి పదహారేండ్ల 
ప్రాయం గల ఒక భారతీయ కన్యామణి పెను తుఫానులా (ప్రవేశించింది. అందరినీ 
వి భాంకుల్ని చేసింది. తమకు తామై వేరుగా ముడుచుకు కూచున్న ఒక జాతి 
ప్రజలకు ఆమె మేలుకొలుపు పాడింది. సంప్రదాయవాదులైన ఆంగ్ల సాహిత్య 
విమర్మకులందరూ కండ్లు తెరిచారు. (బ్రిటిష్‌వారి ఏలుబడి (కింద వున్న విశాల 
ఖారత భూభాగంలో నిద్రాణమై వున్న (ప్రతిభా సంపద, సౌందర్య దర్శనమూ 
భారికి హఠాత్తుగా గోచరమయ్యాయి. 


ఎడ్మండ్‌ గూస్‌కు సరోజినీదేవి పరిచయమైన సమయంలో ఆమె ఎలా 
వున్నదో చూడండి. ఈ విషయం తరువాత గూస్‌ రాశాడు. “పదహారేండ్ల పసి 
బాలిక. వికసించిన పద్మానికి లిల్లీ పుష్పానికి ఎంత తేడా వుంటుందో, ఆమెకూ 
ఆ యీడు గల ఆంగ్ల బాలికలకూ అంత తేడా వుంది. అప్పటికే ఆమెకు అద్భుత 
మైన మనః పరిపక్వదశ వచ్చేసింది. ఆశ్చర్యం కలిగే విధంగా సారస్వత మహా 


ఇ౦గా౦డు లో... 21 
ఛం 


సముద్రాన్ని మధించింది. (ప్రపంచ పరిజ్ఞాన రంగంలో పాశ్చాత్య బాలామణుల 
కంటే ఎంతోదూరం ఆమె ముందుకు పోయింది.”'1 


సరోజినీ దేవిని అభిమానించి _పోత్సహించిన మరొక సమకాలిక ఆంగ్ల 
సాహిత్యవేత్త ఆర్డర్‌ సైమన్స్‌. తనకు ఆమె కవితలను 1896 లో చదివి విని 
పించిందని ఆయన రాశాడు. ““ఆమె మా అందరి మధ్యలో కూర్చుంది. మాలో 
ఎవరెవరి తాహతు ఎంతో ఆమె (గహించింది. కనిపిస్తున్న ఆమె ముఖ యవనిక 
వెనకాల ఏ కాంతి (పసరిస్తున్నదో మాలో చాలామందికి తెలియదు. ఆమె మాట 
ల్లోనే చెప్పాలంటే: అది “మేలుకొంటున్న మానవాత్మ'. ఆమె కండు లోతైన 
సరస్సుల్లా వుండేవి. వాటిలో పడి యింకా యింకా అనంతమైన అగాధపు లోతు 
ల్లోకి పోతున్న అనుభూతి మాతం (శోతలకు కలుగుతుండేది.”” 2 


ఎడ్మండ్‌ గూస్‌ యింకా యిలా రాశాడు. “నరోజినిదేవి మా కుటుంబానికి 
పరిచయం కావడం కేవలం యాదృచ్చికంగా జరిగింది. అది మాకు చాలా అదృష్ట 
కరమైన సంఘటన. ఆమె లండన్‌కు వచ్చిలతర్వాత కొద్ది రోజుల్లోనే మా యింటికి 
పరిచయమయింది. త్వరలోనే మా అందరికి బాగా సన్నిహితురాలయింది. అంత 
చలాకీగావుండే వ్య_క్టి, జాలిగుండె గలది, తాను కవిత్వం రాస్తున్న సంగతి ఎంతో 
కాలం మా కెవరికి తెలియకుండా దాచిపెట్టలేదు గదా. అందులోనూ రాస్తున్నది 
ఆంగ కవిత్వమాయె.,” 


అంగ్ల సాహితీ లోకంలో (ప్రధానుడైన వ్యక్రికో ఆమెకు పరిచయం కలి 
గించాలనే ఉద్దేశంతో సరోజినీదేవి సహ విద్యార్థులలో ఒకరు ఆమెను ఎడ్మండ్‌ 
గూస్‌ దగ్గిరకు తీసుకురావడం, పరిచయం ఏర్పరచడం జరిగింది. ఆయన ద్వారా 
ఆమెకు కావలసినంత (పోత్సాహం లభించింది. తరువాత 20 సంవత్సరాలపాటు 
తన జీవితాన్ని కవిత్వానికి అంకితం చేసే విధంగా ఎడ్మండ్‌ గూస్‌ యిచ్చిన 
పోత్సాహం ఆమె మనస్సుమీద పనిచేసింది. ఆంగ్లభాష చదివే పాశ్చాత్యులకు 
విజాతీయమైన సంస్కృతిని విశదీకరించే మహోన్నత కృషికి ఆమ జీవితం అంకిత 
మైంది. ఇదే ఆమె పెట్టుకున్న లక్ష్యంగా భాసించింది. 





1. కాల విహంగం పేజీ. 3-4. 
2. స్వర్ణ (ప్రాంగణం పేజీ, 23, 


ల్లిల్తి న రోజినీ నాయుడు 


లండన్‌లోని కింగ్స్‌ కళాశాలలో సరోజినీదేవి ఉన్నత విద్యాభ్యాసం (పారం 
భించింది. తరువాత శకేం(బిడిలోసి గిర్బన్‌కు వెళ్ళింది. అయినప్పటికీ ఉన్నత విద్యా 
సంబంధమైన పరిగణనలు, పట్టాలు పొందాలనే అభిలాష ఆమెలో పూర్తిగా 
నశించినటే కనిపించింది. కేంటవిడ్డిలో చదువుతున్న కాలంలో తరుచుగా క్లాసులకు 
పోవడం ఎగ్గొట్లి దగ్గరలోవున్న సుందరమైన అరణ్య ప్రాంతాల్లోకి వళ్ళి హాయిగా 
కలలు కంటూ కాలం గడిపే విధానానికి అలవాటు పడింది. ఈ సమయంలోనే 
ఆమె యింగ్లండులోని: (గ్రామిణ (ప్రాంతాల సౌందర్య నిధులను వెలికితీసి కవిత్వంలో 
పోత పోసింది. (గామసీమల్లోని రకరకాల పూవులు, వపక్తులు ఆమె భావనాఎబ 
రంలో మిలమిలా మెరిశాయి. ఇందుకే ఆమెను ఎడ్మండ్‌ గూస్‌ అంత నిరయాత్మ 
కంగా, కఠినాతి కఠినంగా విమర్శించింది. 


సరోజినీదేవి రాసిన యీ ప్రారంభ కవితలలో జాతియ భావన లేకపోయి 
నప్పటికీ అవి కృ(త్రిమత లేనట్టివి. వీటిలోని సహజ శైలీ సౌందర్యం, గూస్‌ 
చేసిన ఘాటైన విమర్శ కారణంగా శాశ్వతంగా చల్లారిపోయింది. అంత చిన్నతనం 
లోనే కవితావిర్భావం జరిగిన ఆమెను జాతీయమైన కావ్య వస్తువులను గురించి 
రాయమని ఆయన కోరాడు. ఈ కవితలు రాసేటప్పుడు కవయి(కి ఆత్మాశయ 
భావనా పద్ధతిని ఆశ్రయించింది. కాని భారతీయమైన విషయాలతో గేయాలు 
రాయడం (ప్రారంభం కాగానే వస్వాశయ విధానం ఆమెను ఆవరించింది. 1896 
(ప్రాంతంలోనే, అంత పిన్న వయన్కురాలైనప్పుడే సరోజినీదేవి కవితారచనకు 
అంకితమైపోయింది. తాను కవయితతినని తెలుసుకున్నది. తాను అంత గొప్ప 
కవయి తినేమీ కాదని తరువాత కాలంలో ఆర్ధర్‌ మైమన్స్‌తో చెప్పినప్పటికి, అంత 
శ్చేతనలో మాత్రం తనను తాను స్పష్టంగా తెలుసుకున్నది అందుకే తన కవితకు 
“కవిత్వంలో _కేమగ్‌తం” (ది పొయెట్స్‌ లవ్‌ సాంగ్‌) అని పేరు పెట్టుకుంది, 
రాను రాను కవితాంబుధిలో ఆమె పూర్తిగా మునిగిపోయింది. కవితా భావనల 
రెక్కలు కట్టుకుని ఆమె అంతరాత్మ ఆకాశవీధుభో వీరవిహారం చేయసాగింది. అది 
ఎంత ఎత్తులకు త్వరత్వరగా ఎగిరిందో అంక త్వరగా ఆమె ఆరోగ్యం కూడా చెడి 
పోయింది. గాలి వేగంతో తరంగాల తాకిడితో పరువెతుతూ ఆమె “మరణించిన 
తన కలల కళేబరాలను కాల్చివేసుకుంది. “*కేంటిడ్డి వద్ద అడవుల్లో కాలక్షేపం 
చేసూ,” జీవిత యుద్ధాలనుండీ, (జల గుంపుల ఫెళ ఫెళలనుండీ తప్పించుకో 
డానికి, పారిపోవడానికి (పయత్నించింది. జీవిత దుఃఖాలను కవితలో బాధా 


ఇ ౦ గ్ర్భా౦ డులో,,, 28 


(దర్శనద్వారా అధిగమించాలని దృఢంగా సంకల్పించుకుంది. ధ్యాన సమాథి 
లోని యోగి జగచైపతన్యాన్ని కోల్పోయినట్లు, కవితా గీతాల తన్మయత్వంలో ఆమె 
తన వియోగాలనూ, బాధలనూ పూరిగా మరిచిపోయింది. 

ఇంగ్లాండులో వున్నప్పుడు సరోజినీదేవి, శరీరం కనిపించేంత సన్నని 
సిల్కులు ధరించేది. షోకుగా, సున్నితంగా వుండేది. విపు మీదికి జుట్టు విరబోను 
కునేది. చూడడానికి చిన్నపిల్ల తరహాలో వు-డేదని వ్యాఖ్యానించి “చాలా మిశ 
బాషిగా వుండేది. మాట్లాడినా నూతిలో గొంతుకులా సన్నగా మాట్లాడేది. ఆమె 
పలుకు సంగీతపు సన్నని స్వరంలా వుండేది. ఎక్కడవున్నా ఒంటరితనం ఒంటి 
మీద పూసుకున్నట్టుండేడి” ౩ అసి మైమన్స్‌ వర్ణించాడు. 


ఎక్కువగా ఆవేశపడడం సరోజినిదేవి శరీరతత్వం. దానివల్ల ఆమె ఏదో తీవ 
మైన బాధానుభూతిని పొందుతున్నట్లు కనిపించేది. నరాలు పనిచేయని కొద్ది 
ఉన్మాద స్థితి ఆమెకు కలిగినట్లు అనుమానం కూడా వచ్చింది. ఇంగ్లండు 
నుండి ఆమెను తల్లిదండులు స్విడ్డఢండుకు పంపారు. అక్కడినుండి ఇటలీ. ఇటలీ 
దేశ సౌందర్యాన్ని చూసి ఆమె పరవశురాలైపోయింది.. “ఇది మానవలోకమా, 
దేవలోకమా?'” అనిపించిందామెకం. ఇది భూలోకమా, స్వర్గమా?”. యీ సమ 
యంలో భావావేశ లక్షణాలతోకూడిన, అద్భుతమైన, మనోజ్ఞమైన ఆమె గద్యశైలి 
తిరిగి సాక్షాత్కరించింది. ““ఈ ఇటలీ దేశాన్ని (ప్రత్యూష, దివాకాల స్వర్ణకాంతు 
లతో పోత పోశారు కాబోలు. ఇక్కడి బంగారపు నక్ష తాలు, మేనెలలొ సువాస 
నలు వెదజల్లే రాతి కాంతమేని మీద సన్నగొంతు రాగాలతో సరస నృత్యాలు చేసే 
మిణుగురు పురువులు కూడా బంగారంతో చేసినవే. అంతా బంగారమే. వరుసలు 
వరుసలుగా బంగారమే. అవి చేస్తున్న ఆ దేవతా నృత్యాల మృదుమధుర సంగీత 
స్వరాల సారాన్ని పట్టుకోవాలనిపిస్తున్నది. దానితో, మిణుగురుల వేగవంతమైన 
తళ త్తళల తైతక్కలవంటి విరుపులతో, మెరుపులతో ఒక మంచి కవిత రాయాలని 
పిస్తున్నది. అలా రాసే ఎంత అద్భుతంగా వుంటుంది! ఒకనాటిరాతి నేనొక 
తోటలో నుంచుని వున్నాను. నాకురులనిండా మిణుగురులే... అంధకార 
గర్భంలో హడావిడిగా పరుగెత్తుతున్న నక్షత కన్యల్లా. అప్పుడు అవాజ్మానస 
గోచరమైన ఒక వింత అనుభూతిని పొందినట్లుంది, నేనసలు మనిషిని కాదు, 


శి. స్వర్ల (పాంగణం. శుజ్‌ 16. 


94 నరోజిసీనాయుడు 


దేవతనేమో నన్నంత (భాంతికలిగింది”. ఆమె రచన బంగారపు మాటల మూట. 
శబ్ద సౌందర్యరాసి. ఆమె ఇటలీ దేశపు సహజ (ప్రకృతి సౌందర్యాన్ని మంచినీళ్ళ 
(ప్రాయంగా గ్లాసులు గ్లాసులు (తాగింది. “ఆహాహా! ఎంత అందం ఎంత ఆనందం! 
దీనిని అనుభవించడానికి పాణాలతో (బతికి వుండడం మనిషికి ఎంత అదృష్ట ౦!” 


ఈ విధంగా యీ “పదిహేడేండ బాలిక” యూరపు ఖండంలో విశాల 
విజ్ఞానపు వీధుల్లో, (తాగినవాసి తన్మయత్వంతో కాలం గడిపింది. విచిత్రమైన 
ఆకర్షణీయమైన పిల్ల. ఇతరుల కష్టాలను ఓపిగ్గా జాలితో వినేది, కాని తన మనస్సు 
లోనే తెలియని ఏదో ఆవేదన చెందుతున్నట్టు ఆవేశపడేది. దానివల్ల మనసు 
ఆందోళనభరితమై ఆరోగ్యం చెడిపోయేదాకా వచ్చింది. అయినా ఆమెలో “మన 
శాంతి కల్పించుకునే జీవలక్షణం ఏదో వుంది. దాని ముందు జీవితంలోని స్వల్ప 
విషయాలు, అత్యల్ప సంఘటనలు పటాపంచలై పోయేవి. శాంతిజ్వాల్లలో కాలి 
గాలిలో కలిసిపోయేవి.” తన వయోలక్షణమో, తనజాతి పురావైభవ వయో 
లక్షణమోగాసి యిటువంటి మనశ్శాంతి విజ్ఞత మాతం ఆమెకు సంక్రమించింది, 
యీ మనోనిగ్రహంతోపాటు యితరేందియవ్యధ అని కూడా అనడానికి వీలు 
లేనంత స్వల్పమైన బాధకూడా వుంది'” అంటాడు మైమన్స్‌. దుఃఖంరానీ, సంతో షం 
రాసీ ఆమె క్షణంలో ఆవేశలోకాల అంచులదాకా వెళ్ళిపోయేది. “ఎవరైనా ఒక 
మిత్రుడు కాస్త ముఖం చిట్లించుకుంటే చాలు” ఎంతో వేదన పడేది. భావావేశపు 
యోగినివంటి పిల్ల ; విదేశాల్లో విపరీతమైన నంచలనం కలిగించడమేకాదు, (ప్రాచ్య 
నాగరికతా _పాభవభరితమైన, అందమైన తన బొమ్మను ఆ దేశాలలో చిత్రించి 
పోయింది. ఆమెకు సంబంధించిన వింతలలో వింతైన విషయం కవితలలోని శబ్ద 
విన్యాసవై ఖరి. అసంఖ్యాకంగా అందమైన పదబంధాలు ఆమె గీతాల్లో (ప్రవాహంలా 
దూసుకు పోతుంటాయి ఇతరులతో కలిసివున్నప్పుడు ఆమె ోచాలా తక్కువగా 
మాట్రాడేది.”” తన సౌందర్యంచేత (ప్రకాశిస్తూ, రహస్యాలోచనల రథం మీదెక్కి 
తిరుగుతూ, ఆమె ఆంగ్ల భాషా(పియుల హృదయవీధులమీద వెలుగులు (ప్రసరింప 


జేసింది. ఆంగ్గరచనాకాశ వీధుల్లో (ప్రత్యూష సమయ ప్రాయంలోనే (ప్రకాశ 
మాసంగా భాసించింది. 


తిరుగు [ప్రయాణం 


ఇంగ్రాండుదేశపు వాతావరణం సరోజినీదేవి మనస్సుమీద గాఢమైన ము[(ద 
వేసింది, ఆమెకు తన కవితావ్యాసంగం ఆంగ్లంలోనే కొనసాగించాలనే భావన బాగా 
బలపడింది. ఆ కాలపు విమర్శకులు, సాహిత్యవేత్తలనుండి లభించిన [పోత్సాహం, 
వారి _పేరణవల్ల భారతీయ హృదయ కవాటాలు తెరిచి పాశ్చాత్యులకు చూపాలని 
ఆమెలో కలిగిన గాఢమైన ఆకాంక్ష. చివరకు స్థిరమైన ఆశయంగా రూపుకట్టొంది. 
“కృత్రిమంగా ఆంగ్ల వాతావరణాన్ని” అంటిపెట్టుకుని వుండవద్దని ఎడ్మండ్‌గూస్‌ 
యిచ్చిన సలహా వృధాశాలేదు. ఆంగభాషను హస్తామలకంగా చేసుకున్న 
పాండిత్యం, పాశ్చాత్య ఛందోరీతులను కైవసం చేసుకున్న (_పతిభా సంపద కలిగి 
నప్పటికీ యిక ఆమె ఇంగ్లండు దేశము, అక్కడి (గ్రామీణ వాతావరణాన్ని గురించి 
రాయదలచలేదు; తన భారతీయ దృష్టితో చూసే అదంతా విదేశీయంగానే ఆమెకు 
కనస్పించసా గింది, ఏడ్మండ్‌ గూస్‌ యిలా రాశాడు. “సరోజినీదేవి నాకు- చూపిన 
పద్యాలు శైలీ సంపన్నాలు. వ్యాకరణరిత్యా నిర్దుష్పమైనవి. మనోనుభూతుల విష 
యంలో స్వచ్చమైనవి. కాని వాటిలోవున్న (ప్రధానమైన లోపమేమిటంటే వాటిలో 
వ్య క్తిత్వమనేది ఏకోశానా లేదు. పదచి(తాలంకార నిర్మాణంలో గానీ, అనుభూతి 
వ్య(గతలో గానీ అవి పూర్తిగా పాశ్చాత్య భావన్నాపేరితములై నట్టివి. టెన్నిసన్‌, 
శుల్లీ ప్రభృతుల [ప్రభావంతో రాసినట్రుండేవి. క్రైస్తవ మతలక్షణమైన భౌతిక 
విషయపరిత్యాగం వాటిలో బీజ[ప్రాయంగాలేదని గట్టిగా చెప్పటానిక్కూడా వీల్లేదు. 
అవి చూసి నిరాశపడి ఆ కట్ట(క్రింద పడేశాను; అవి లోపలవుండే కసితీర్చుకోడానికి 
ఒక పక్షి చేసిన హేళనధ్వనులుగా కనిపించాయి”! ఆ విధంగాగూస్‌ తన నిర్ణయం 
శిష్యురాలికి బోధించాడు. ఇంగ్లండులోని రాబిన్‌ పక్షులను గురించి, మ్కైలార్క్‌లను 
గురించీ కవిత్వాలు రాయవద్దనీ, “ఆంగ్లో - శాగ్దన్‌ మనోభావాల విందుభోజనాలకు 





క ఏ 


1, కాల విహంగం పేజి; 4 


96 నరోజిసినాయుడు 


వెళ్ళవద్దని”, అదే పద్ధతిలో అనుకరణలు చేయవడ్దనీ” ఆయన చెప్పాడు. 
“భారతీయ హృదయాన్ని బై టికిలాగి ప్రదర్శించమనీ, దేశీయమైన పురాతన మత 
ధర్మాల మహోజ్వల విన్యాసాన్ని లోతుగా పరిశీలించి చి త్తకుద్ధితో వివరించమనీ, 
పాక్చాత్వదేశాల మేధావులు ఆత్మ అనేది ఒకటి వున్నదనే విషయం గురించి ఆలో 
చించడానికి పూర్వమే (పాచ్యదేశాలలోని మానవాత్మను (ప్రభావితం చేసిన విజ్ఞాన 
జ్యోతులను వెదజబ్రమసి ఆయన ఆమెకు నచ్చచెప్పాడు.” 


భారతీయ కవయి(త్రి ఇంగ్గండును గురించి కవిత రాసే విషయంలో గూస్‌ 
ఎందుకు అంత వ్యతిరేక భావం వెలిబుచ్చాడు, అంత ఘాటుగా విమర్శించాడు ? 
ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌, మెడోస్‌టేలర్‌ _పభృతులైన తన దేశీయులు, సమకాలికులు 
భారతదేశాన్ని గురించి రాయలేదా ? కవి అయినవాడు అంతగా జాతీయతకు అంటి 
'పెట్టుపుని మరే యితర భావాలు లేకుండా వుండలేడుగదా. దేశదేశాలలోని భావనా 
(స్రవంతి, ఉద్యమస్సూ ర్తి మొదలైనవి కావ్యవస్తువులలో భాగాలు. బహుశః యిందుకే 
సరోజినీదేవి కవితలు చిన్న చిన్నవిగా వుండేవి. ఆమె భావనా పరిధి కేవలం 
భారతదేశం మా(తమేకాదు, చాలా సంకుచితమైన మహిళాలోకం. ఇది కూడా జాన 
పద ఫణితులలో కూడుకున్నట్టిది. బుద్దుడు, గోఖలే, గాంధీజీవంటి మహనీయులను 
గురించి అరుదుగా మాత్రమే కవితలు వెలువడుతుండేవి. అయితే స్వదేశానికి తిరిగి 
వచ్చినతర్వాత భారతదేశం గురించి పాశ్చాత్యలోకానికి చెప్పడంలో ఆమె పూర్తిగా 
లీనమైపోయింది, ముఖ్యంగా హిందూ, ముసిం సంస్కృతి సమ్మేళనమైన తన 
హైదరాబాదును గురించి. మిగిలిన సమస్త విషయాలను చూడకుండా కండు 
మూసుకున్నదా అన్నంతగా ఆమె భావనాలోకాన్ని ఆ కావ్యవస్తువు ఆక్రమించు 
కుంది. గాంధీజీ నాయకత్వానగల స్వరాజ్యోద్యమంలో (ప్రవేశించి, దానిలోని గడ్డు 
పరిసితులసు ఎదుర్కుంటూ, నిజమైన జీవితంలోని విమాదమేఘాలమిద విహరిస్తున్న 
సమయంలోకూడా, ఆమె రాసిన దేశభ క్తి గీతాలు మాతం చిన్న చిన్నవే. మహిళా 
లోకం మేలుకోవాలని (ప్రబోధించే కవితలుగాని, యితర దేశభక్తి కవితలుగాని 
చూస్తే అవి కపితాభావన విషయంలో లితుగానూ వుండవు; హృదయస్పర్శిగానూ 
వుండవు. అందమైన మాటల, పదబంధాలకూర్పు మామే పుష్కలంగా కనిపి 
స్తుంది. “జీవిత దుఃఖాన్ని కవితా దుఃఖంతో గెలవాలనే” ఆమె తాత్విక సిద్దాంతం 
కూడా పసలేని వాదంగానే వుంటుంది. ఎందుకంటే ఒక మీరాబాయి లాగానో, 


తిరుగు పయాణం 27 


ఆండాళ్‌ లాగానో, యీ భావనలోకూడా ఆమె తన్మయత్వస్థాయిని తా కేలోతుల్లోకి 
పోలేకపోయింది. సీతాకోకచిలుక ఒక పువ్వుమీదినుంచి మరొకపువ్వుమీదికి దూకి 
నట్లు, అక్కడ ఒక చుక్కా, యిక్కడ ఒక చుక్కా మధువు (గోలుతూన్నట్లు కవితా 
భావనలోకూడా ఒక విషయం మీది నుంచి మరొక విషయం మీదికి ఆమె గంతులు 
వేస్తుండేది, నిజానికి పాశ్చాత్యదేశాలలోని వారు మనలను గురించి కల్పించుకున్న 
ఉహాలోకంలోని పరిస్థితి యిదే. (ప్రాచ్యదేశాలన్నీ విదేశీ భావాల మోజులోపడి పర 
సంస్కృతి (పభావితాలని గదా ఆ రోజులో వారి ఊహ, సరోజినీదేవి కవితల్లో 
సరిగ్గా అదే (పతిఫలించింది.” 


సరోజినీదేవి 1898 సెశ్రైంబరులో హైదరాబాదుకు తిరిగివచ్చింది.' రాగానే 
ఆమెకు అన్నిటికంటే _(షధాన విషయం తాను _కేమించిన యువకుణ్ణి-గత మూడేం 
డ్లుగా ఎవరికోసం తపన్సుచేస్తూ తాను వేచివున్నదో ఆ యువకుణ్ణి పెండ్లి చేసుకో 
వడం సరోజిసిదేవికి జరిగిన వివాహం భారతదేశంలో అనేక సంఘ సంస్కరణలకు 
పునాది. అది వర్ణాంతరమేకాదు. రాష్ట్రాంతర వివాహం కూడా. ఇంతవరకు భారత 
ఉపఖండంలో స్వేచ్చా జీవితానికి సంకెళ్ళు వేసిన అనేక పాతకాలపు మూఢవిశ్వా 
సాలు సడలిపోవడాసికి ఆమె వివాహం దోహదం చేసింది. (పత్యేక వివాహాల 
చట్టం (1872 సం॥పు 8 వ చట్టం) దేశంలో అమల్లోకి వచ్చింది. దీని [పకారం 
హిందుడననీ, సిక్కుఅనీ, క్తెస్తవుడనీ, ముస్లిం అసి, జై నుడనీ మతభావన తమ 
కమీ లేదని దంపతులు యిరువురు [పకటించాలి. సరోజినీదేవి పెండి మ(దానులో 
1898 డిసెంబరు 2 వ తేదీన జరిగింది. ఒక భారతియ వార్తాప్యతిక యీ పెండ్లి 
వార్తను ఆస క్తిదాయకంగా (కకటించింది. “*(బహ్మసమాజ సభ్యురాలు, సంస్కృతి 
పరురాలు, మర్వ్యాదగల ఒక మహిళొమణి, రామమోహన్‌రాయ్‌ సతీమణి తోడు 
'పెండ్రికూతురుగా కూచొని వధువుకు సపర్యలుచేస్తూ ఆ ఉత్సవానికి అందమూ,అలం 
కారమూ తెచ్చింది. శ్రీ ఎస్‌. సోమసుందరం పిళ్ళా బి. ఎ, ప్రార్థనాగీతంతో యీ పవిత్ర 
కార్య,కమం (ప్రారంభమైంది. నిర్ణయించుకున్న కార్య(కమం జరిగిన తర్వాత 
రావుబహదూర్‌ వీరేశలింగం పంతులుగారు పౌరోహిత్యం వహించారు. జీవితంలో 
దంపతుల పరస్పర బాధ్యతలను గురించి ఆయన సందేశం యిచ్చిన తర్వాత 
డా॥ అఘోరనాథ్‌ కూతురిని వరుడి చేతిలో పెట్టి పాణిగహణం చేయించాడు. ఈ 
పెండ్లి మద్రాసు షట్టూ (పాంత వివాహాల రిజిస్ట్రారు శ్రీ ఎస్‌. పి. బర్‌ సమక్షంలో 


28 నరోజినీ్‌ నాయుడు 


జరిగింది” అప్పటికే దేశంలో (ప్రసిద్దుడెన సంఘ సంస్కరణోద్యమ నాయకుడు 
వీకేశలింగంగారి ఆశీర్వాదం ఆ నూతన దంపతులకు లభించింది. 


ఆ తరువాత హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని యౌవనవతి 
యైన కొత్త సెండ్రికూతురుగా హాయిగా ఆనందంగా ఆమె కుటుంబ జీవితల అనుభ 
వించడం [(పారంభించింది, 1901 లో (పథమ సంతానం మగశిశువు-జయసూర్య 
జన్మించాడు _ తరువాత మూడేండకాలంలో పద్మజ, రణధీర, లిలామణి పుట్లారు. 
(పపంచం నబుమూలలనుండి స్నేహితులతో అతిథులతో సరోజనసిదేవి యిల్లు ఘన 
మైన మర్యాదలకు మారు సేరైండి పెండ్లి అయింతర్వాత కొన్ని సంవత్సరాల 
పాటు సరోజినీదేవి యీయింటో పసిపిల్లల నవ్వు దొంతరలమర్మరధ్వనుల మధ్య, 
తన జీవితాన్నే సర్వసంపన్నవంతంగా చేసిన (కేమవాత్ప్సల్యాల పెన్ఫిధులు (తవ్వు 
కుంటూ కాలం గడిపింది. ఆమె రాసిన |పారంభ కవితలలో చాలా భాగం ఆమె 
జీవితంలోని యిప్పటి వాతావరణాన్నే |పతిఫలిస్తుంటాయి. గృహ సౌఖ్యాలను 
గురించీ, బాలబాలికలను గురించీ తాను మనసారా (పేమించిన మౌోదరాబాదు 
నగరాన్ని గురించిన విశేషాలన్నీ ఆ కవితలలో ఆమె నిక్షేపించింది. 


ఆర్థర్‌ సైమన్స్‌కు ఆమె యిలా రాసింది. నేను మామూలు పద్ధతులలో 
మసలుకోవడం నేర్చుకున్నాను. ఇతరు లందరిలాగే పైశై మెరుగులతో కాలం 
గడుపుతున్నాను. (ప్రతివారు నన్ను చూసి చాలా హాయిగా వున్నాననీ, ఆనందంగా 
వున్నాననీ, ధైర్యశాలిననీ అనుకుంటారు, అంటే సుఖంగా జీవితం గడపడానికి ఏ 
స్వల్ప సాధారణ విషయాలు అవసరమని వారి అభిపాయమో అవన్నీ నాలో 
వారికి కనిపిస్తున్నట్లు అనుకుంటారు. మా అమ్మకు మాతం నేను ోచాలా అమా 
యకపు పిల్లి” నని మాత్రమే తెలుసు. నలుగురిలో హాయిగా (బతికే అదృశ్య్వమయ 
జీవిత తత్వాన్ని నేనుకూడా క్షణక్షణ పరిశీలనతో నేర్చుకున్నాను అవును నిజమే. 
ఇం[దియానందానికే ప్రాముఖ్యమిచ్చి “తిను, (తాగు, హాయిగావుండు, రేపు 
ఎలాగూ పోయేవాళ్లమేగదా అని చెప్పిన ఎపిక్యూరస్‌ సిద్ధాంతంలాగా పైకి కని 
పించినా నిజానికి యిది చాలా సున్నితమూ, కష్టసాధ్యమైన తత్వమే.” కాని ఆమెలో 
కొంత మనోవేదనకూడా లేకపోలేదు. ఇది ఆమె అనారోగ్యంవలా” బాధలవల్లా; 
అందుకే ఆమె యిలా రాసుకుంది. “మృత్యువుతో పెనగులాడుతూ నేను అనేక 
“నిన్ని లు గడిపాను. ఈ వాక్యానికి ఎంత అర్థం వుందో దాన్ని పూర్తిగా (గ్రహిం 
చాను. ఇది కేవలం అలంకారం కోసం చెప్పిన మాటకాదు. నా జీవితంలో అక్ష 


శబ సౌందర్య జలధి అంచుల మాద .. 29 


రాలా నిజమైన విషయం. రేపు నేను యీ లోకాన్ని వీడిపోవచ్చు, నిజానికి 
మృత్యు గహ్వరంనుండి జై టపడి యింకా రెండు నెలలైనా నిండలేదు; ఎల్లప్పుడూ 
ఉల్లాసంగా వుండడం కంటే, గత్యంతరం ఏమైనా వుందా? ఉంటే [ప్రయోజనం 
వుందా? నాకు జీవితమో, నా మన స్తత్వమో (ప్రసాదించిన అనేక లక్షణాలలో, 
నవ్వుతూ కాలం గటపడం అనే నా స్వభావం అన్నిటికంటే మిన్నఅయిన, 
అమూల్యమైన బహూకృతిగా భావించుకుంటాను.”' 


కేవలం గృహవాతావరణానికి పరిమితమై ఉఊండడంతోనే సరోజినీదేవి 
సంతృప్తి జెందలేదు, కవితలు ఒకదానివెంట మరొకటి కుప్ప తెప్పలుగా రాసింది. 
భారత మహిళల పత్రిక (ఇండియన్‌ లేడీస్‌ మేగజిన్‌) అనే పేరుతో 1901 లో 
సమకాలికురాలు, స్నేహితురాలైన శ్రీమతి కమలా సత్యనాథన్‌ (ప్రారంభించిన 
(ప్రసిద్ధ పత్రికలో ఆమె కవితలు (ప్రకటించడంవల్లా, కవితలు హృదయంగమంగా 
వుండడంపల్తా, అవి భారతదేశంలోనేకాక, ఆంగ్లభాష మాటాడే అన్ని దేశాల్లోనూ 
పాఠకుల ఆదరాభిమానాలు పొందడంవల్లా, అచిరకాలంలోనే సరోజినీదేవి నుప 
సిద్ద కవయి(త్రిగా పేరు గాంచింది. ఆమె (ప్రథమ కవితా సంకలనం *స్వర 
ప్రాంగణం” (పకటించగానే యీ విషయం స్పష్టంగా బుజువైంది. 


శబ్ద సాందర్య జలధి అంచులమీద... 


సరోజినీదేవి వాక్కునుండి శబ్దాలు శరవేగంతో పూలసెలయేళ్ళు పొంగి 
వస్తున్నట్లు (ప్రవహిస్తాయి. శబ్దసౌందర్యజలధి అంచుల మీదే ఆమె తేలుతూ పొంచు 
క్కూచుని వుంటుంది. ఆమె (ప్రసంగాలు ఏన్నవారికీ, కవితలు చదివినవారికి ఆమె 
వాడే శబ్దాలు శ్రవణసేయమైన సంగిత ధ్వనులతో గుండెల్లోకి (గుచ్చుకుపోతాయి. 
ఇంతకూ యీ శబ్దాలు ఆమె చిన్నతనంలో యింటో వింటుండే మూడు భాషల్లోవీ 
కావు. ఆంగ్ల భాషాభాండారం కొల్లగొట్టి తెచ్చిన శబ్బాలవి. 


శి0 సరోజినీ నాయుడు 


ఆమె యింగ్లీషులోనే ఎందుకు రాసింది? అలా అయితే ఆమె అసలు 
కవిత్వం ఎందుకు రాసింది, తన |ప్రావాహిక వక్తృత్వ గరిమనంతా అంత రమ 
ణీయ శబ్దజాలంతో కట్టివేసిం దెందుకు అనే (ప్రశ్నలుకూడా వేయవచ్చు. ఆంగ్ల 
భాషమీద తనకు గల అమోఘమైన అధికారంతో ఆమె (శోతల గుండెల్లో విద్యు 
త్తులు మెరిపించింది. కవిత రాయడానికి తన జీవితం అంకితమైనట్లు భావించు 
కుంటున్నానని ఆమె స్వయంగా చెప్పుకుంది. ఇదే ఆమె జీవిత లక్ష్యం- ఒక 
గేయంలో .... 


—తమ మతమే తమకు సర్వం 
వేదాంతులకు [పవ క్తలకు 
తమ విజయాలే తమకు గర్వం 
రాజాలక్కూ సైనికులకు 
పరాజితులు కోరేది [బతుకులో (వశాంతి 
గెలిచినవారికి పేరాస్క అ[కమించుకునేకాంక్ష 
నాకంటావా, హేభగవాన్‌! 
కవిత్వం [బహ్మానందపదవి. ' 


ఈ (బహ్మానంద సదృశమైన కవితా గానం ఆమె ఆంగ్లభాషలోనే చేసింది. 
భారతదేశంలోని పండితులూ, సాహిత్యాన్ని (పోత్సహించే విదేశీ ప్రముఖులూకూడా 
మాతృభాషలో చేసిన రచనే మేలైనదిగా భావించే సంకుచిత కత్వానికి తల ఒగ్గిన 
వారేనేమో అనిపిస్తుంది. వారు చేస్తున్న పరిశీలన అంతా అవా స్తవికంగానూ వృధా 
కాలయాపనగానూ కనిపిస్తుంది. భారతదేశంలోని పు స్తకసమిక్షకులుకూడా యిటు 
వంటి తప్పే చేస్తున్నారు. ఏదైనా ఒక సృజనాత్మక రచన మంచిదాకాదా అని 
నిర్ణయించుకోడానికి వారివద్ద బహుశః అంతకు మించి వేరే ప్రమాణాలు ఏమీ లేవను 
కుంటాను. ఈనాటి భారత కవయి(తులలో సుప్రసిద్ధ అయిన కమలాదాస్‌ ఆంగ్లం 
లోనే రాస్తున్నది. ఇటుపంటివారికి ఇండో - ఆంగ్లియన్‌” (ఆంగ్ల భాషలో రాసే 
భారతీయ) రచయితలనే ముద్ర కొత్తగా తగిలిస్తున్నారు. ఈ ముద్రను గురించి 





1. కాల విహంగం పేజీ 1083. 


LE సౌందర్య జలధి అంచుల మోద... ఫ్రే 


యీ (గ్రంథంలో మరొకచోట విపులంగా చెప్తాను. అందువల్ల (ప్రస్తుతానికి కమలా 
దాస్‌ను మూ పేరుతో పిలవదలచుకోలేదు. ఆంగ్లభాషలో భారతీయులై నవారు 
రనచలు చేయడానికి అభ్యంతరం చెప్తున్న (ప్రబుద్దల భావాలను తిరస్కరిస్తూ వారికి 
యీ విధంగా జవాబు చెప్పింది కమలాదాస్‌. 


“నేను నూటికి నూరుపాళ్ళు భారతీయ వనితను, నల్లని (వాన్‌) దాన్ని. 
మలబారులో జన్మించాను. మూడు భాషలు మాటాడగలను. రెండు భాషల్లో రచ 
నలు చేయగలను. ఒక భాషలో మా(త్రమే ఊహల కలలు కనగలను, ఆంగ్లం, నీ 
మాతృభాష కాదు గనుక ఆ భాషలో రాయవద్దు అంటారు, విమర్శకులు, 
మి(త్రులు, అతిథులు, అన్నలూ, తమ్ములు. అయ్యా! నాపాటికినన్ను వదిలేయండి, 
నా యిష్టం వచ్చిన భాషలో నన్ను పలకసీయ రెందుకు ? ” 


అవును, నేనూ అడుగుతున్నాను, సరోజినీదేవిని కూడా విమర్శకులు అలా 
వడలివేయరెందుకు? కవయిత్రి తోరుదత్తులాగా సరోజినీదేవి కూడా కాలపరీక్షకు 
తట్టుకుని నిలబడగలిగింది. పూర్వకవులు నిలిచారనడానికి యిదేగదా ఖచ్చితమైన 
బుజువు. మాతృభాషలో రచన తప్పనిసరి అయితే డిలాన్‌ థామస్‌ వేల్పొభాష 
లోనూ, జేమ్స్‌జాయిస్‌ తన ఐరిష్‌ భాషలోనూ ఎందుకు రాయలేదనికూడా మనం 
అడగవచ్చుగదా ! వెస్ట్‌ ఇండియన్‌ అయిన నైపాల్‌, రష్యన్‌ జాతీయుడైన నొబ 
కోప్‌, పోలండు వాడైన కో[నాడ్‌, చైనా జాతియుడు లిన్‌ యుటాంగ్‌, హంగరీ దేశ 
స్తుడు కోస్టర్‌ ___ యింకా ఎందరో (ప్రఖ్యాత ఆంగ్ల భాషా(ప్రియులు తమ అభి 
(పాయాలు (ప్రకటించడానికి ఆంగభాషనే ఎందుకు ఆ(శయించవలసి వచ్చిండి? 
రచయిత అయినవాడు తనకు ఏ భాష కరతలామలకం అయిందో దానిలో మాతమే 
చెప్పగలుగుతాడు. భారతీయులు తమ మాతృభాషను వదిలి ఆంగ్లంలో రచనలు 
చేస్తున్న పరిస్థితిమిడ వ్యాఖ్యానించిన ఒక విమర్శకుడి విషయావగాహనను తిరస్క 
రిస్తూ శ్రీ అరవిందఘోష్‌ చెప్పిన జవాబు ఆమోదయోగ్యంగా వుంది. “అతని 
విషయావగాహనకే అంత (పాధాన్యం యివ్వాలా? నేనూ ఆ విధంగానే, అంతటి 
బాధ్యతతోనే అతసిని అడుగుతున్నాను. తనవంటి పొశ్చాత్యులే, తమ తమ దేశా 
ల్లోని పార్లమెంటులూ, ఫాక్టరీలు యింకా యింకా ఎన్నో వున్నాయిగదా - ఆవన్నీ 
వదలి వచ్చి ప్రాచ్యసం(ప్రదాయానుసారులయి ఆధ్యాత్మిక చింతనలోనో, యోగా 
భ్యాసంలోనో మునిగి తేలుతూ, వాటిని అలవరచుకుంటున్నా రెందుకు ?” 


శీలి సరోజినీ నాయుడు 


సరోజివీదేవి వాడిన భాష మాడతమే ఇంగ్లీషు. ఆమె వాడిన భావచి[తాలన్నీ 
భారతీయమైనవే. ఇంగ్లాండులోని పూలనుగురించి, పక్షులను గురించీ రాసి ఆంగ్ల 
దేశీయమైన భావచిశత్రాలను వాడుకుంటున్నదనీ, షెల్లీ, కీట్సువంటి ఆంగ్ల కవిశేఖ 
రులను అనుకరిస్తుందనే ఆరోపణలు రాకుండా చేసుకునేందుకు ఆమె నిశ్చయించు 
కుంది. వాటిని వాడకూడదని నిర్ణయించుకుంది. పురాతన సంస్కృతి, సంప్రదాయ 
వైభవ సంపదలతో, మానవజీవిత సర్వవైవిధ్యంతో, సాధించి తెలుసుకోదగిన అనేక 
మహారహస్యాలతో, (త్రవ్వుకుని గంపలకెత్తుకోదగిన విజ్ఞానపు పెన్నిధులతో __ 
సరోజినీదేవికి తన దేశం తనముందు సాక్షాత్కరిస్తూనే వుంది గదా. ఇంతకంటే 
మించిన (ప్రాచ్యసంప్రదాయ విజ్ఞాన నిధులు యింకేం కావాలి సరోజినీదేవికి ? 
అందువల్లనే ఆమె పూర్తిగా భారతీయమైన భావచి(తణలతో నే కవితావ్యాసంగం 
కొనసాగించింది. తనవైన భారతీయ జీవన దృశ్యాలలోనూ, తన పూర్వీకుల 
సం(ప్రదాయాలలోనూ, విహరిస్తూ ఆమె భావనా వీధిలో పండుగ పరవళ్లు (తొక్కు 
తుండేది. ఆమె రాసే విషయాలన్నీ భారతీయమైనవే. ఆ అలంకారాలు - ఉపమా, 
రూపకాదులన్నీ భారతీయులవే. ఎప్పుడో ఒకప్పుడు సకృత్తుగా మ్మాతమే పర్షియన్‌, 
ఇస్లామిక్‌ సం్యసదాయాలజోలికి పోతుండేది. ఆమె ఎన్నుకునే కావ్యవస్తువులన్నీ 
గృహపరిస్థితులకూ, (గ్రామీణ జీవితానికీ సంబంధించినవే. గేయరచనలో అనుస 
రించే ఫణితులన్నీ, పడవ నడిపే వాండ్లూ, పంట కోసే వాండ్లూ, గుడ్డలు నేసే 
వాళ్ళూ పాడుతుండగా విన్న జానపదగీతాల ఫక్కీలో రాసినవే. ఆ పాటల్లోని 
ఊపూ, తూగూ, ఆమెను మైమరపించేవి, తన్మయత్వంలోకి (తోసివసేవి. ఒక 
ఉదాహరణ ; 


బాటసారి పాటగాండ్రు 
(వారుపాడే ఒక ఫణితిలోనే రాసిన గేయం) 


తరువరులం తెరువరులం 

తిరుగుతుంటాం తిరుగుతుంటాం 
దేశదేశాల్‌ తిరుగుతుంటాం... 

గాలి కంఠం కబురు చేస్తే 

కాల్టీడ్చిన చోజికల్లా ... తిరుగుతుంటాం 


శబ్ద సౌందర్య జలధి అంచుల మిద... 88 


తంబురాపె పాడుకుంటూ 

ఆడుకుంటూ వేడుకుంటూ. ..కిరుగుతుంటాం. .. 
మారు పాడే ఆరణ్యాల్లో 

రాజపీధుల రాగ లయలో. . .తిరుగుతుంటాం. ..- 
తెరువరులం తెరువరులం 

తిరుగుతుంటాం తిరుగుతుంటాం 

దేశ దేశాల్‌ తిరుగుతుంటాం.? 


చిన్నతనంలో తాను నివసించిన స్వర్గసౌధం కిటికిలోంచి (క్రిందికి తొంగి 
చూస్తూ యిటువంటి పాటలు వింటున్న సరోజినీదేవి చితం యీ పాట ద్వారా 
మనం ఊహించుకోవచ్చు, లేదా తన టాంగామీద వీధిలో వెళ్తూ ఆగి ఆ గాయ 
కులతో మాట్లాడుతున్న దృశ్యమైనా మనకు కనిపిస్తుంటుంది. చర్చీలో గంటల 
ధ్వని, మసిదులో నమాజు లేక గుడిలో పూజారుల మం(తోచ్చారణ - అన్ని మతా 
లకు సంబంధించిన [పార్ధన పాఠాల సంగీతానికి ఆమె మనస్సు ఉప్పొంగిపోయేది. 
ఇదే ఆమెలోని సర్వ మత సామరస్య దృష్టికి బీజాలు వేసింది. దాని కోసమే ఆమె 
నిరంతరం పోరాడింది, 


అసలు యీ వివిధమతాల వ్యత్యాసా లెందుకుండాలి ? అన్నిరకాల పూజా 
పునస్కారాలను గౌరవిస్తూ మానవజాతి అంతా ఎందుకు సమైక్యంగా మనకూడదు? 


ఆమె కవితల్లో యిటువంటి భావాలు పదే పదే కనిపిస్తుంటాయి. 
సాయం (ప్రార్థన 


ఆల్హాహో అక్బర్‌ ! అల్లాహో అక్సర్‌ ! 
అదుగో మసీదుగోవురం మీదెక్కి మోజిన్లు పిలుస్తున్నారు 
ఓ ఇస్తాం మహ్మావభూ, పలకవయ్యా భగవాన్‌! 


ముల నారాల తలా లతా 


PR స్వర్ణ పాంగణం. సేజి, 28, 


ప్‌ నదోజిసీనాయుడు 


ఆ సమించే నూర్వ్యుని నీడలు అవిగోనేలమీద పడుతున్నవి 
అల్దాహో అక్పర్‌ ! అల్లాహో అక్చర్‌! 

అవే మరియా! ఆవే మేరియా! 

పూజావేదిక లెక్కి పీస్టులు కొలుస్తున్నారు 

మేరీ కన్య మేటి కొడుకును కాలుస్తున్న భక్తులార ! 
(పారంభించండి [ప్రార్ధన గంటలు (మోగుతున్నాయి 
అవే మేరియా ! ఆవే మేరియా! 


అహురా మజ్లా! అహురా మజ్జా! 
అవెసా పారుతున్నది అనంతనంగీక నాదంలా 
ఆరని కాగడాలవెలుతుర్ణో గౌరవంగా తలలు వంచి 
వంగివంగి ముట్టించండి ఓ దేవుని భక్తులార ! 
అము రా మజా ! అపహురా మడ్డా ! 
నారాయణ! నారాయణ ! 
అనావెగా జరిగే (పార్థ న ఆలకించండి, ఆరంభించండి 
చేతులెత్తి జోడించండి, ఓ [బావహ్మాణవర్యులార ! 
గొంతెత్తి పాడండి కోటి నామార్చన గీతాలు 
నారాయణ! నారాయణ !? 

హైదరాబాదును. గురించిన వర్ణనలతోనూ, హిందూ _ ముస్లిం భాగ 


స్వామ్యంగల ఆ నగర జీవిత వైవిధ్య చితణతోనూ సరోజినీదేవి కవితా వ్యాసంగం 
| వారంభమైంది. రకరకాల ఆకర్షణలకు నిలయమెన ఆ నగరం చూడండి. 


పావురాయి కంఠంలా తళుకులో మెరుస్తోంది 
రంగు రంగు మచ్చలతో అంతులేని ఆకాశం 





1] జంపా గా గా = దో. 46. 


శబ సౌందర్య జలధి అంచుల మోద, ,, 85 


ఆగ్ని కణాలతో చేసిన అభరణాలు కదుల్తున్నట్టు 
నగర ్ముఖద్యారంనుండి పారే యీ నదీమతల్లి 
తెల్లగా మెరుస్తూ స్పటిక కాంతుల కవాటాలు తెరుస్తూ 
ఏనుగు దంతాల ఒంవుతో ఒయా్యరం ఒలకబోస్టోంది.* 


రాజరీవి సుల్లుబికే హైదరాబాదు నగరాన్నీ, హిందూ - ముస్లిం సంస్కృతి 
సంప్రదాయాల కాణాచిమై (ప్రాచ్వ వైభవ స్పోరకమైన అక్కడి వాస్తు శిల్ప విన్యా 
సానికి ఆభరణ్యపాయంగా తళతళా మెరిసే తన నివాసభవనం, *స్వర్హప్రాంగ 
తా”న్నీ ఆమె మనసారా (_కేమించి అభిమానించింది. ఇస్లాం కవిత, సంస్కృతుల 
లోతుల్లో మునకలు వేసింది. అమీర్‌ ఖు(సూ నోటినుండి విని నేను మొదట్లో 
శబ్లోచ్చారణ నేర్చుకున్నాను. మా నగరంలోని ముస్లిం స్త్రీ పురుషులతోనే నాకు 
మొదట్లో స్నేహ సహవాసాలు లభించాయి. ముస్లిం పిల్లలతోనే చిన్నప్పుడు నేను 
ఆఅడుకుంటుండేదాన్ని.”” ఆమె దృష్టిలో “శాశ్వతమైన పాటల” కు మించిన పరమ 
సౌందర్యమేదీ సృష్టిలో ఉండదు. అయినా తన హిందూ సంస్కృతిని, పురాతన 
పౌరాణిక గాథలనూకూడా ఆమె అభిమానించేది. అయితే తోరుదత్తులాగా సరోజిని 
దేవి ఎప్పుడూ భారతీయ వీరగాథలతో కూడిన గేయ కథాకావ్యాలు రాయలేదు. 
ముక్కోటి దేవతల మూర్తులన్నీ ఆమె హృదయానికి సన్నిహితంగానే వుండేవి. 
కాని ఎక్కువగా సరోజినీదేవి పరదాలోకంలోని (ప్రత్యేకతలు, అక్కడి రహస్వ విశే 
షాలు, అమూల్య అలంకారాలు, అందమైన స్త్రీలు, సిగ్గు దొంతరలమధ్య చిందులాడే 
వధువులూ, వివాహితలూ, 'వారు ధరించే నగలూ నాణ్యాలూ సుగంధాలు విర 
జిమ్మే అందాల దంతపు బరిణలు, నుగంధ(దవ్యాలు, వాసన నూనెలు, సిల్కులు, 
శాటిన్లు మొదలగు వాటిని చూసి సరదాపడుతుండేది. 


దీసి తర్వాత అచిరకాలంలోనే ఆమె దేశం మీద పడి తిరుగుతూ, అన్ని 
(ప్రాంతాలను గురించి రాసింది. ఆమె చేసిన (ప్రసంగాల్నో దేశభ క్తిభావాలు కట్టలు 
తెగిన కాలువలై పారాయి. రైట్‌ ఆనరబుల్‌ శ్రీనివాసశాస్త్రి వక్తృత్వ వైభవం చూసి 
ఆయన బంగారు నాలుకతో పలుకుతాడనేవారు. అయితే సరోజినీదేవి “నైటింగేల్‌ 





4. స్యర్ణ( ప్రాంగణం. 


86 నరోజిసీ నాయుదు 


ఆఫ్‌ ఇండియా” లేదా ఎవరో హాస్యపు ధోరణిలో అన్నట్లు “*నాటీగాల్‌' (అల్లరి 
పిల్ల). ఎవరో అన్న యీ హాస్యో క్తిని ఆమె మనసారా ఆనందించేది. తన మీద 
తానే వేసుకున్నా, యితరులు వేసినా ఆమె హాస్యోక్తులను బాగా మెచ్చుకుంటూ 
హాయిగా నవ్వుతూ అనుభవించేది. 


స్వర్ణపాంగణం 


ఆర్థర్‌ సైమన్స్‌ యిలా రాశాడు. “ఆమెలోని సౌందర్య తృష్షైే ఆమె నొక 
కవయిత్రిగా తీర్చి దిద్దింది. సౌందర్య స్పర్శతో ఆమె శరీరంలోని నరాలు కోభాయ 
మానంగా నాట్యం చేసేవి. ఇంగ్లండులో ఆమె వుంటున్నప్పుడు చూసిన వారికి 
ఆమె సన్నని విగహంలోని అందమంతా ఆమె కండలో గడ్డకట్టినట్లు అనిపించేది. 
(పొద్దుతిరుగుడు పూవు సూర్యునివైపు తిరిగినట్లు ఆమె సౌందర్యం వైపు తిరుగుతూ 
కాలం గడిపేది. అంతకంతకూ నిశాలమవుతున్న ఆమె వ్యక్తిత్వం వైపు చూడగా 
చూడగా చివరకు అమె కండు తప్ప మరేమీ కనిపించేవి కావు.”1 అవును నిజమే. 
ఆమె సౌ_దర్యమనే మధువు (త్రాగి తైతక్కలాడేది. అయితే అందమైన వాటిని 
గురించి ఆమె సృష్టించే శబ్దచి|తాలలో సాం్యపదాయికఠీతులుకూడా తొంగిచూస్తూ 
ఉండేవి.వీటెవల్ల కవిశకొక చిత్రమైన శైలి అబ్బేదే కాని (ప్రకృతిలోని వా స్పవికతకు 
దూరమైపోతుండేది. ఆమె లేఖిని నుండి దూకే శబ్ద ప్రవాహాల వేగం, యిదంతా 
అతిశయోక్తి యేమో అనిపించేటంత ఉత్సాహభరితంగా వుండేది. ఆఘనిక యుగం 
లోని కవుల లక్షణం జీవితంలోని మౌలికాంశాలనూ, అన్యాయాలనూ, అందవిహిన 
తలనూ ఎత్తిచూపడం. కాని సరోజినిదేవికి యిటువంటి విషయాలను గురించిన 
స్పృహ లేదు. ఆమె కవితలో పొంగిపొల్తే (పాచ్య సౌందర్య వర్ణనా వ్యామోహం 





1. స్వర్గ (ప్రాంగణం, 


న్వర్శ (ప్రాంగణం 87 


చూస్తుంటే ఒక్కొకసారి మనసు ఉక్కిరి బిక్కిరవుతుంది. “చేనేత పారి శామికులు” 
అనే ఆమె రాసిన కవిక చూడండి. ఇదీ ఆమె చూసిన దృళ్వం. అనేక రంగులు 
పూసి గీసిన యీ భావచి(తం కనులకు మిరుమిట్లు గొలుపుతుంది. అన్ని రంగులే 
కాని (బతుకు బాధా నిత్య సంఘర్షణా మందుకైనా కనిపించవు. అయినా జీవితం 
రెండు అంచులకూ అతుక్కుని, అంతర్గతంగావున్న జననమరణాల గాథ మా(తం 
(పస్ఫుటంగా కనిపిస్తుంది. 

(పతి ఉషస్సుకు మగ్గమేసీ 

అంత అందవు అంగవస్తాం లెందుకయ్యా నేస్తారు % 

పసిడి కరిగిన పోత లిప్పుడు ఎంయమకయ్యా పోసారు? 


విశిదీరంలో శీతగాలికి వణకిపోమే విడ్ణకోనం 
ఇవుడు వుట్టిన శిశువుకోసం యీ వస్త్రం నేస్తున్నాం 
జరీపోగుల మ్మిశమంగా పసిడిపోతలు పోస్తున్నాం 
రాతి దూరిన చీకటింట్రో 
అంత వెలుగుల రంగువస్తాం లెందుకయ్యా నేస్తారు ? 
కళాకౌశల విలాసార్చటు లెందుకయ్యా చేసారు ? 


చిన్నరాణికి పెండ్లిరోజున సన్నవలువల ముసుగుకోసం 
డాబుసరిగా ధరించేందుకు ఈ వస్త్రం నేస్తున్నాం 
నెమలి ఈకల ర ంగులన్నీ కలిపి మగ్గం వేస్తున్నాం 


వెండి వెన్నెల వెలుగులోనే 
అంతచల్లని తెల్ల వస్తా లెందుకయ్యా నేస్తారు క 
తునిగిపోయే పోగులన్నీ ఎందుకయ్యా ముడేసారు ? 


88 నరోజసీనాయుడు 


తెల్లమబ్బుల వెల్లవేసిన నింగిబోలిన శవంకోసం 
పెన వదిచే గుడ్డకోనం యో వస్త్రం నేస్తున్నాం 
కాలసర్పం రాల్చిపోయిన నన్నకుబునం చేస్తున్నాం. 


చేనేత పార్నిశామికులను కోరికోరి పిలుచుకుని యివీ ఆమె వేయదలచిన 
ప్రశ్నలు: యివి ఆమె ఊహించి చెప్పుకున్న సమాధానాలు. ఏమిటి (ప్రశ్నలూ 
జవాబులూ ? యిదంతా ఒక అవా స్తవికలోకపు అంచులమీద చి(తించిన దృశ్యం; 
ఊహల నిచ్చెనలమీదెక్కి చేరుకున్న భావకవితా (ప్రపంచం. చేనేత పనివాండ్లు 
చీకటిపడ్డాక గుడ్డలు నేస్తారా? వెన్నెల వెలుగులో కూచోని పనిచేస్తారా ? వారు 
నేస్తున్న వస్తాంలలో ఉదయశాంతులు, చీకటి రంగులూ, వెన్నెల వెలుగులూ 
చూసుకుంటూ కాల గమనాన్ని వర్షించింది. దాన్ని జీవయా[తతో సమన్వయించి 
జనన మరణాలనే ఆద్యంతాల అంచులతో ముడివేసింది. ఆ విధంగా ఆమె కవుల 
కుండే నిరంకుశ ఊహాకల్పనల హక్కును వినియోగించుకుంది. కాని వాస్తవాలను 
గురించి పట్టించుకోలేదు. ఇందులో కొంతవరకు సంకేత కవితా లక్షణం కనిపి 
స్తున్నది. సాహిత్యంలో సింబాలిస్ట్‌ (సాంకేతికకవితాా ఉద్యమం కొనసాగుతున్న 
రోజుల్లో ఆమె కవితా వ్యాసంగం సాగిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 
ఆర్ధర్‌ సైమన్‌ చెప్పినదాన్నిబట్టి యీ ఉద్యమ మూలపురుషుడు జరార్డ్‌ డి నెర్వాల్‌ 
(1808-1855. ఆయన (పత్యేకమైన ఒక శైలికి సృష్టికర్త. అందులో ోకనిపి 
సున్నది యధారము కాదుః కనిపించనిది కల్లా కాదు.”2 


1405లో విలియం హాసిమన్‌ ోోస్వర్ణ్ల(పాంగణం” కవితా సంకలనం 
పచురించినప్పుడు ఇంగ్లాండులో సాహిత్యంలో తుఫాను వచ్చినంత పనయింది. 
నిజానికి అటువంటి గేయాలు యిప్పుడెవరైనా రాసే వాటి ముఖం కూడా చూడరు 
1970లు జరుగుతున్న యీ కాలంలో సాహిత్యలోకంలో అటువంటి వాటికి 
విలువే లేదు. కాసి ఈ శతాబ్దం మొదటి దశాబ్దం జరుగుతున్న సమయంలో 
ఇంగ్లాండు యింకా విక్టోరియా సాహిత్య యుగ లక్షణాలలోనే మునకలువేస్తూ 
వుంది. అందుకే ఇండియానుండి వచ్చిన యీ వింతదొంతరలహరివిలు వంటి 
అందాల ఆడపిల్ల రాసిన కావ్యానికి "అంత ఆదరణా అంతులేని (పశంసా 
లభించాయి. ఆనాటి సు పసిద్ద కావ్యవిమర్శకులందరూ ఆ కవిత్వాన్ని అంతగా 


2, సాహిత్యంలో సింబాలిస్టి ఉద్యమం : అర్భర్‌ సైమన్స్‌ రచన కే. 4 


న్వర్త్య(పాంగ ణం 89 


పొగిడారంటే, అంత మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారంటే అందులో ఎంతో 
హృదయంగమమైన సాహిత్యపు విలువ ఉండి వుండాలి. ఈ కాలంలోనైతే 
సరోజినీ దేవికి తన మాటల అలంకారాల మూటలు మోసుకుంటూ చరచరా 
పరుగెత్తే శైలితో కవయిత్రిగా బైటికి వచ్చి నిలబడడమే కష్టమై వుండేది అనేమాట 
నిజమే. కాని ఆనాడు, 1905లో ఆమె మీద (ప్రశంసావర్హం జోరుగా కురిసిందనే 
మాట కూడా అంక నిజమే కదా. అంత ఎక్కువగా, సాహిత్యవే త్రలు 
మనస్ఫూర్తిగా ప్రశంసించిన కారణంగానే ఆమెకు అమరత్వం సిధించింది. ఇక 
ఆమెకు మరణమనేది లేదు. ఒకవేళ టెన్నిసనో, షెలీయో దిగివస్తే మా(తం యీ 
రోజుల్లో అప్పటిలాగా ఆదరిస్తారా? కాని వారు తమ తమ కవితా (ప్రతిభలను 
ప్రదర్శించి గటిపరుచుకుని వెళ్ళిపోయారు. అవే నేటి కవిత్వానికి పునాదులుగదా. 
అలాగే సరోజినీ దేవికూడా, స్వల్పంగానే కావచ్చు, తన గేయాలతో తన పరిధిలో 
తానూ సాహిత్యాన్ని పరిపుష్టంచేసింది. ఆమె రాసిన గేయాలు భారత దేశపు 
_పీమగీతాలు అనే వర్గీకరణలోనో, ఆకాలపు అటువంటి గీత సాహిత్యంలోనో 
చేరతాయి. తరువాత చాలా కాలం వరకు సమాజంలోని ఒక వర్గం (ప్రజలు 
వాటిని ఆనందంగా చదువుకుంటూనే వుంటారు. పాడుకుంటూనే వుంటారు, 


ఆనాటి పతికా సమీక్షలు చూసే, 1905లో సరోజిసనిదేవి కవితకు ఎంత 
శేరువచ్చిందో స్తూలంగా తెలుసుకోవచ్చు. 


ఆర్థర్‌ సెమన్స్‌కు సరోజినీదేవితో కొన్నేండ్ర (క్రితం కలిగిన పరిచయాన్ని 
పస్తావించి ఆమె తెలివితేటలు, ఆవేశం, మర్యాదలను గురించి ఆయన తన 
కీఠికలో రాసిన కొన్ని భాగాలను ఉదహరించి లండన్‌ టైమ్స్‌ ప(తిక యింకా 
యిలా రాసింది. “ఇవన్నీ ఆమెలో పుష్కలంగా వున్నాయి. కాని అన్నిటికంటే 
ముఖ్యమైన విశేషం, ఆమె భారతదేశస్తురాలు అయినప్పటికి, మా భాషలోని 
శబ్బ్దమాధుర్యాన్నీ, మాటల సంగీత సౌందర్యాన్నీ, ఆ శబ్దాల ఊపూ, తూగూ, 
శయ్యా సౌభాగ్యం అన్నీ చేజిక్కించుకుంది. తనపాటల తాళ్ళతో ఆమె ఉయ్యాల 
లూగుతుంది....ఆమె కవితకు సంగీతం కూడా వచ్చునేమో అనిపించేట్లు అదే 
పాడుతుంది. కవయి(తి మననులో మొలిచిన భావాలు, ఆవేశాలు తమంతట తామే 
పాటలుగా తయారై బైటికి పొంాయేమో అన్నట్టుంటాయి. ో*పద్మాసనంలోని 
బుద్దదేవునికి” వంటి ఆమె కవితలో భావసమైక్యత, అ(ప్రయత్నపూర్వకమైన 


40 నగరోజిసీ నాయుడు 


CAS 


హజశైలీ మాధుర్యం కనిపిస్తాయి. ఇక్కడే ఆమె (పతిభ(పధానంగా దర్శన 
స్తుంది....ఆమె రాసిన వర్గనాత్మక గేయాల్లో - శైలీ, దృశ్యమూ కలిసి 
ంగితం పుట్టించేశ క్తి తక్కువగా వుంటుంది. అలాగే తన నలుగురు పిల్లలకోసం 
సిన బాల గేయాలో కూడా. (ప్రాచ్యసంప్రదాయాలతో, (ప్రాశ్చాత్యుల 
సంస్కృతికి జరిగిన యీ విచిత్ర వివాహం సంతానహీనమై నిష్పలం కాలేదు. 
దీనివల్ల కవయితత్రికి పాత విషయాలను (గహించడంలో ఒక కొత్త చూపు 


అబ్బింది. సాటిలేని మేటిఫలితమే కలిగింది. ఇది కవిత్వం అనడానికి ఏ మాతం 
సందేహంలేదు.”3 


గల్ల 


మాంచెస్టర్‌ గార్డియన్‌ ప్యతిక (బహ్మానంద పరవశమై పరవళ్లు (త్రొక్కుతూ 
యిలా రాసింది. “సరోజినీనాయుడు రాసిన స్వర్ణ(పాంగణం అనే సంకలనంలోని 
నిజమైన సృజనాత్మక కవితలు చదవడం మనసుకు ఆహాదకరమైన అదృష్టమే. 
దీనిలోని నిరాడంబరత చూస్తుంటే *బ్లేక్‌' గుర్తుకువస్తాడు. ఇది కవితకాదు. 
సంగీతమే. దీనిలోని పాచ్యలక్షణం కూడా కొత్తకొత్తగా కనిపిస్తుంది. ఈ కవిత 
క్షణంలో మనసుకుపట్టి హృదయాన్ని ఆకట్టుకుంటుంది.””4 


రివ్యూ ఆఫ్‌ రివ్యూస్‌ అనే పత్రిక 1905 అక్టోబరు సంచికలో యిలా 
సమీక్షించింది. *గడిచిన నెలలో పండినంత కవిత్వపు పంట చాలాకాలంగా 
రావడమేలేదు. ఇందులో (పథమ స్థానం సరోజినీనాయుడు రాసిన (ప్రాచ్వగీతాల 
కవితల సంగీత సంపుటికే యిస్తున్నాను. దీనితో మహిళలు మంచి కవితలు 
రాయలేరని ఎగతాళిచేసే వారినోళ్ళు శాశ్వతంగా మూతపడినట్లే....యింత గొప్ప 
కవిత్వం రాసిన రచయిత్రి వయస్సు 26 ఏండ్లంటే ఆశ్చర్యపడక తప్పదు. ఈ 
ఖభారతనారి కవితలు చదివిన తర్వాత, “వైజ్‌ అండ్‌ అదర్‌ వైజ్‌” కావ్య 
సంపుటిలోని కుమా3 ఇ. టి. ఫౌలర్‌ కవిత చదువుతుంటే ఎంత వ్యత్యాసం 
కనిపిస్తుందంటే వాటెముందు మూ ఆంగ రచయి(తి కవిత ఎందుకూ కొరగానిదని 


ఇడా జాగా". 





వై, “భారత మహాపురుషలు, మహిళామణులు” (మెన్‌ అండ్‌ ఉమెన్‌ 
ఆక్‌ ఇండియా) 1906 ఎ నల సంచిక. 


4, 39 


న్వర్ష్మ (ప్రాంగణం 41] 


పిస్తుంది. ఉష్టమండల ఆరణ్యాల్లోని మనోజ్ఞమైన (పకృతి దృశ్యాలను వీడి 
ఊరిబయట ఉద్యానవనంలోకివచ్చి విహరిస్తున్నట్లుంటుంది.””5 


టి. పీస్‌. వీక్లీ యిలా రాసింది. చక్కని, చిక్కని, ఉన్నతస్తాయిగల 
అందమైన కవితల సంకలనం యిది. సరోజినీదేవి కవిత అమోఘంగావుంది. 
ప్రాచ్య సంస్కృతిని చూడాలనుకుంటే పాళ్చాత్యదేశాలవారు యీ కావ్యం అనే 
గవాక్షం గుండా చూడొచ్చు.” మార్నింగ్‌ పోస్ట్‌ పత్రికలో “*తూర్చుదేశాలలోని 
నిత్యజీవిత (క్రమాన్ని వర్షించే చిన్న చిన్న కవితలు యీ సంకలనంలో వున్నాయి. 
స్పష్టత కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. నిజానికి కండతో చూసినదాన్నే సరిగా 
చెప్పడంలో, అది కవిత్వం అనిపించేటటు చెప్పగలగడమే అందరికి చేతకాని ఒక 
ప్రత్యేకమైన కళ....ఈ (గంథం ఏడో రాశానంటే రాశానసిపించుకున్న మె 
మెరుగుల పందిరి కాదు. ఇది అందాన్ని అక్షరాల్లో పోతపోసిన పనితనం. 
ఒకానొక మానసిక స్వభావచిత్రణ జీర్ణించుకున్న రచన.”6 ది అకాడమీ అనే 
ప(తిక స్వర్ణ్యప్రాంగణం సంపుటాన్ని “అందాలు నింపిన (కొందమ్మి బరిణ”గా 
వర్ణించింది. “ఈ కవితలో ఆహ్లాదకరమూ, ఆశ్చర్యకరమూ అయిన విషయ 
మేమిటంటే దీనిలో (పస్పుటమవుతున్న (ప్రత్యేక వ్యక్తిత్వం మరెవరినుండో తెచ్చి 
పెట్టుకున్నది కాక, తనంతట తానే స్వయంగా సాధించుకున్న సంపూర్ణత్వసిద్ధి.... 
ఇటీవల చాలాకాలంగా యింత ఆశాజనకమూ, సృజనాత్మకమూ అయిన కవితా 
సంకలనం వెలువడలేదు.””* 


లిజాలెహమన్‌ అనేగాయని సరోజినీదేవి రాసిన 15 పాటలకు సంగీత 
స్వరకల్పన కూడా చేసింది. వీటితో లండన్‌లో ఒక సంగీత కచేరీ చేయాలని 
కూడా ఆమె పయత్నంచేసింది. ఈ కచేరీ జరిగిందో లేదో చెప్పడానికి తగిన 
ఆధారాలు లేవు. కాని సరోజినీదేవి కలిసిమెలిసి తిరిగిన మేధావి వర్గాలవారు 
షమా(తం యూ భారతనారీమణిని హృదయాలు అర్చించి భ కి గౌరవాలతో ఆదరించే 
వారు. 





ఫ్‌. భారత మహాపురుషులు, మహిళామణులు” 1906 మే నెల సంచీక. 


49 నరోజినీ నాయుడు 


సరోజినీదేవి కవితలను అభిమానించి, పోత్సహించిన ఆర్థర్‌ సెమన్‌ 
ఎడ్మండ్‌ గూస్‌లు యిద్దరూ ఆనాటి సాహిత్యవేత్తలలో (పథమస్థాసీయులే. ఆర్థర్‌ 
సైమన్స్‌ (1865-1945) సింబాలిస్టు సంకేతకవితా (ప్రక్రియకు చెందినవాడు. 
'కేంటవిడ్డ్‌ విశ్వవిద్యాలయంవారు (ప్రకటించిన “ఆంగ్ల సాహిత్యచరిత'లో కేర్కొన్న 
(కుకారం ఆయన ఆస క్రికరమైన “*సౌందర్యరసవాది ". “సాహిత్యంలో సింబాలిస్టు 
ఉద్యమం”? అనే పేరుతో ఆయన చేసిన అనువాదాలు ఈట్స్పొరాసిన 
కవితకు దోహద కారులైనటు చెప్పుకుంటారు. మింబాలిజమూ, ఆధ్యాత్మి కతా 
అప్పుడప్పుడే (పారంభమైన రోజులు. అందువల్లనే ఆధ్యాత్మిక వాసనలతో 
కవితలు రాసిన యీ భారతనారిమణో విశాల దృకృథంకల ఆయనను 
అంతగా ఆకర్షించింది. విదేశీయులు మాతం ఆంగ్లంలో కవిత ఎందుకు 
రాయకూడదు అనుకున్నాడు, సహనభూషణుడైన ఆర్థర్‌ సెమన్‌. ఎడ్మండ్‌ 
గూస్‌కు తాను చాలా బుణపడి వున్నానని సరోజినిదేవి భావించుకుంటుండేడి. 
అందుకే ఆయనకు ోోస్వర్షప్రాంగణం *? సంకలనం అంకితం చేస్తూ ఈ స్వర్ణ 
(పాంగణంలోకి నాకు తొలిసారిగా దారిచూసిన ఎడ్మండ్‌ గూస్‌కు"” అని రాసుకుని 
అంకితాంజలి సమర్పించుకుంది. కాని ఈ (గ్రంథానికి పీఠికరాసిన ఆర్థర్‌ మైమన్స్‌కు 
కూడా ఆమె అంతకంటే తక్కువగా బుణ(గస్టరాలు కాలేదు. మైమన్స్‌ సరోజినీ 
దేవికి లేఖరాసి, ఆమె కవితల్ని సంపుటంగా (ప్రచురించమని సలహా యిచ్చాడు. 
అంతవరకు ఆ కవితలు మనదేశంలోనూ, విదేశాల్లోనూ పశ్రికల్లో మాశతమే 
_పచురించారు. ఇప్పుడామె వాటిని ఒక సంకలనంగా అచ్చువేసి (శపంచ (పజలకు 
అందించాలని సంకల్పించుకుంది ఆయన యిచ్చిన సలహాకు ఆనందోత్సాహాల 
తోనూ ఆవేశంతోనూ ఆమె జవాబు రాసింది” మీ లేఖ చదవగానే నేను నిజంగా 
గర్వపడ్లాను. కాని వెంటనే విచారం వేసింది కూడా. అంత “సౌాందర్యపూరిత 
మైన” గీతాలు నిజంగా నేను రాయగలిగాననే అంటారా? ఇవి [ప్రపంచానికి 
సమర్పించుకోదగినంత యోగ్యత కలవని మీరు నమ్మడం సాధ్యమేనా? నేను కళ 
అంటే ఎంత ఉన్నతార్థంలో ఆలోచిస్తానో మీకు తెలుసుగదా. నేను రాసుకున్న 
యీ చిన్నచిన్న పాటలు నిజానికి నా దృష్టిలో చెప్పుకోదగినంత రసవంతమైన 
వేమికావు. అంవే నేను ఊహించుకుంటున్న ఆ సౌందర్వ శిఖరాలను తాక 
గలెగినంక ఉన్నతమైనవికావు. ఇంకా తన వినయసౌజన్యం స్పురింషజేస్తూ 
ములా అంది. *నేను నిజానికి కవయి(త్రిని కానేకాను. కవి దృష్టి ఉంది, కావాలనే 
కోర్కెవుంది. కాని గొంతు సరిగ్గా విప్పలేకపోతున్నాను. సౌందర్యం నిండిన 


స్వర (ప్రాంగణం 48 


గొప్పతనం ఆత్మగా మండిన ఒక్క మంచి గీతం రాయగలిగితేచాలు సంతోషంగా 
కవితా సన్యాసంచేస్తాను. సృష్టిలో పక్షులు ఎందుకు పాడతాయో నేనూ అందుకే 
రాస్తున్నాను. ఈ నాకవిత సర్వం ఐహిక లక్షణం కలదే" అయితే సైవన్సు 
కూడా ఆమె రాసిన “పాటల్లోని యీ పక్షి సంగితలక్షణమేిి అమూల్యమైన 
కవితగా వాటిని మలచిందని భావించాడు. “మనం అరుదుగా మాత్రమే చూసే 
ఒకానొక మానసిక పరిస్థితి నుండి, తూర్చుదేశాల నుండి వచ్చిన ఒక స్త్రీ 
మానసిక పరిస్థితినుండి చాలా నున్నితంగా తప్పించుకుపోయే పద్ధతిని సూచి 
స్తుంటాయి యీ గీతాలు. అది కూడా పశ్చిమదేశాలవారి భాషలో, కొంతవరకు 
వారి (ప్రభావంతో కలిగిన భావ్యపకటన వైపుణ్యాంతో. ఆ మానసిక పరిస్థితిని 
కూడా అవి పూర్తిగా ఆవిష్కరించవు. కాని దాని సారాంశాన్ని మాతం చూపి 
ప్రదర్శిస్తాయి. ఇంతకూ ఆ గీతాలలో ఏదో వైచిత్రి (మాజిక్‌) తొంగిచూస్తూనే 
వుంటుంది.”'రె 


“కాలవిహంగంి అనే పేరుతో సరోజినిదేవి _పకటించిన రెండో కవితా 
సంపుటానికి ఎడ్మండ్‌గూస్‌ పీఠిక రాశాడు. మనం యిదివరకే చెప్పుకున్నట్లు 
తన శిష్యవతంసమైన సరోజిసీదేవిని భారతియమైన విషయాలను గురించి 
రాయమని (పబోధించింది ఆయనే. 1895-1898 మధ్యకాలంలో సరోజిని 
దేవికి ఆయనతో పరిచయం కలిగిన సమయంలో యీ సలహా యిచ్చాడు. 


“స్వర్లప్రాంగణంి సంపుటానికి ఇంగ్లాండులో హృదయపూర్వక మైన 
ఆదరణ లభించిన మాట అటుంచి భారతదేశం కూడా సంతృ ప్తితో నవ్వులు 
పువ్వులై కాచింది, తన ముద్దుల బిడ్డ సరోజినీదేవి ఆంగ్లకవితా _(పపంచంలో 
అశేషాదరణ పొందినందుకు. ఆనాటినుండే ఆమె “భారతదేశపు నైటెఆగేల్‌?””గా 
(పపంచ(పసిద్రి పొందింది. 





8. స్వర్ణ్ష్యవాంగణం సే. 10 


భారతకోకిల పలికింది 


మహాత్ముడు సరోజినీదేవిని రెండు పేర్లతో పిలుస్తుండేవాడు. “నైటింగేల్‌ 
ఆఫ్‌ ఇండియా” అనీ “భారత కోకీలి” అనీ. ఈ రెండు కేర్లు ఆమెకు 
చిరస్థాయిగా నిలిచివుంటాయు. కేవలం కవిత్వం రాసినందువల్లనే ఆమెను కోకిల 
తోనూ, నైటింగేత్‌తోనూ పోల్చలేదు. ఆమె రాసిన వచనం కూడా ఆ లక్షణాలు 
కలిగిందే. నాకు బాగా గుర్తు. ఒకసారి ఆమె కవితాగానం విసి యింటికి తిరిగి 
వస్తూంటే, ఆమె శబ్ద సౌందర్యజలరాసిలో మునిగి, తాగిన వాడి తన్మయత్వాన్ని 
అనుభవించాను నేను. ఆమెవాడే భాష, శైలి, నుడికారం, వక్తృృత్వపటిమ 
అన్నీ సర్వసమగంగా వుంటాము. ఆమె (ప్రసంగాలలో అనేక ముఖ్యాంశాలను 
గురించిన పస క్తి వుండనే వుండదని విమర్శ జరిగిన మాట నిజమే. కాని (గ్రంథ 
రూపంలో (ప్రకటించిన సరోజినీదేవి ఉపన్యాసాలను చదివినప్పుడు ఆమె అనేక 
విషయాలను గురించి చెప్పిందని, సమకాలీనమైన సర్వవిషయాల (ప్రస్తావన 
వాటిలో వున్నదని నాకు అనిపించింది. నిజానికి ఆమె చేసిన (పసంగాల 
నన్నింటిని (శోడీకరించడమూ, వాటిని ఒక ఉదంంథం రూపంలో (పకటించడమూ 
జరుగనేలేదు. మన సాహిత్య (ప్రచురణ కార్య(క్రమంలో యిదొక సుద్ద లోపంగా 
నేను భావిస్తాను. మద్రాసుకు చెందిన జి. ఏ. నటేశన్‌ద్వారా వాటిని సేకరించ 
డానికి ప్రయత్నం జరిగింది. వాటిని అప్పట్లో [పకటించడం దేశానికి మహోప 
కారమే, అయినా ఆ (ప్రసంగాలన్నీ ఆమె (పారంభ జీవితకాలానికి సంబంధించి 
నవే. ఆ (గంథం (ప్రతుళలైనా లభ్యంగాలేవు. 


కవయి(తిగా పంచి పరు (ప్రతిష్టలు సంపాదించడంలో విజయం పొంది 
నప్పటికి, తనకు మరికొన్ని రకాల |పతిభాసంపద కూడా వున్నదని సరోజినీదేవి 
త్వరలోనే _(గ్రహెంచింది. ఇల్లు వదలి దేశం నలుమూలలా పర్యటిస్తూ రాజకీయ, 
సాంఘిక, మతవిషయిక సమస్యలను గురించి ప్రసంగాలు [(పారంభించింది. 
(శోతలను మం(త ముగ్దులుగాచేసే ఆమె మాటల్లోని విచిత్రమైన శక్రి ఏమిటి? 


ఛారతకోకిల వలికి౦ది 45 


అమె (ప్రసంగం (శోతల్లో (ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా పిలిచి పీటవేసి కూచోబెట్టి 
మంచి మాటలు చెప్తున్నట్లుండేది. అదీ ఆమె ఉపన్యాసవై ఖరి. దానికే వారు 
ముగ్దులయ్యేవారు. ఆమె వాడే అలంకార ప్రాయమైన విశేషణాలు, చెప్పినమాటనే, 
ఆ పదబంధాన్నే మళ్ళి ఒకసారి నొక్కిచెప్పే పద్ధతి, మృధుమధురమైన కంఠస్వరం, 
చెప్పేది కవిత్వం అనిపించేటుగా చెప్పడం _ యీ లక్షణాలన్నీ వింటున్న 
మాబోటి వాండను ఒళ్ళుమరిచే తన్మయత్వంలో ముంచిపేసేవి. వింటుంటే, ఆమె 
మాలో (ప్రతి ఒక్కరితోనూ విడిగా మాట్లాడుతున్నటే వుండేది. ఒక అసామాన్య 
వ్యక్తిత్వ లక్షణంతో ఆమె మా అందరిముందు నిలిచి, యిదుగో యిది మీరు 
అనుసరించవలసిన ఆదర్శం అని చెప్తున్నట్టుండేది. ఇదీ ఆ ఆదర్శం: “ఆత్మ 
జీవనం మనం సాధించుకుంటే పచ్చేదికాదు. అది మన ఉనికి అనే వస్త్రంలో 
అల్లిన బంగారపు నూలు పోగుల్లా అంతర్బూతంగా వుండనేవుంది. మిత్రులారా! 
ఒక విషయం మాతం గుర్తించమని కోరుతున్నాను. ఏమంటే మనిషి పొంద 
డానికి సాధ్యమైన ఉన్నత దేవతాంశ అనేది ఒకటి వుంది. మనిషిలోని మంచిని 
(ప్రజ్వలింపచేసి దానిని అందుకునేటంత ఎత్తుగా మనం పెరగాలి.” (పజలపట్ల 
ఆమె చూపే నిరంతర (శద్ధాశక్తులు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. 
ముఖ్యంగా ఆమె భారతీయ విద్యార్థుల పరిస్థితులను గురించీ, మహిళా విమోచన 
కార్యక్రమం గురించీ ఎక్కువగా పట్టించుకునేది. 19808 లోనే భారతదేశానికి 
(పథమ శత్రువు అనైక్యత ఒక్కటే అనే విషయాన్ని గుర్తించి, యువలోకం 
సమైక్యంగా మాతృదేశానికి సేవచేయాలని పిలుపు యిచ్చింది. ఒకసారి మ(దదానులో 
యువజనుల సమావేశంలో (ప్రసంగిస్తూ “మీరు అందరూ సంకుచిత రాష్ట్రాభి 
మానులు. మళ్ళీ మాట్లాడితే యింకా అంతకంటే సంకుచితమైన అభిప్రాయాలు 
కలవారు. మీ ఆలోచనా పరిధి మీ నగరం, మీ కులం, వ్యక్తిగతంగా మీ స్వార్థం 
అనే విషవలయాలను దాటిపోవడం లేదు (బిగ్గరగా హర్షధ్వనులు) నేను చెప్పేది 
అక్షరాలా నిజం. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు మీలాగా సంకుచిత 
దృష్టితోనే ఆలోచిస్తూండేదాన్ని. ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడెక్కడో 
తిదిగాను, చూశాను, ఆలోచించాను. ఆశలు "పెంచుకున్నాను. మనిషిని 
(సేమించడం నేర్చుకున్నాను సానుభూతి అలవరచుకున్నాను. వివిధ జాతులు, 





1. సరోజినీదేవి (ప్రసంగాలు, రచనలు. పే. 1] 


46 శరోజినీ నాయుడు 


నాగరికతలు, మతాలు, కులాలకు చెందిన (ప్రజలతో సంబంధాలు ఏర్పడిన 
ఫలితంగా నా ఊహావలయం పెరిగింది. దృక్పథం విశాలమైంది.”2 


మహిళావిమోచనోద్యమంలో సరోజినీదేవి వహించిన పా(త్రగురించి మళ్లీ 
(ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. అది అందరికీ బాగా తెలిసిన విషయమే. 
డీనిలోకూడా ఆమె మృదువైన ఉపన్యాసధోరణి, “లేవండి” “మేలుకోండి”? 
వంటి మహిళలను ఉ్యదేకపరిచే [పబోధగేయాలు, బాగా ఉపయోగపడ్డాయి. 
తప్పుచేసినవారిని మంచి మార్గంలో "పెట్టాలనే ఆమె పట్టుదలా, మహిళ లందరూ 
బిడియపు ముసుగుల్ని, చించివేసి ధే ర్యంగా జైటికివచ్చి, తమ మేలుకోసం, దేశం 
మేలుకోసం కృషిచేయాలనే ఒక ఆశయాన్నీ, ఆశనూ వారిలో కల్పించడానికి ఆమె 
చేసిన కృషి చెప్పుకోదగినవి. వీటి ఫలితంగానే 1917 లో లార్జ్‌ మాంటేగునూ, 
1926 లో అభిలభారతమహిళామహాసభస్థాపకుల్నీ కలుసుకున్న రాయబార 
వర్గాలకు నొయకత్వం వహించే అవకాశం ఆమెకు లభించింది. సమాజంలో 
మహిళాలోక విమోచనానికి, వారికి గౌరవస్టానం కల్పించడానికి ఎటువంటి 
ఉద్యమం జరిగినా, దాని వెనుక సరోజినిదేవి తప్పనిసరిగా వుండేది. 


హిందూ ముసిం సఖ్యతకోసం సరోజినీదేవి (బతికి ఉన్నంతకాలం 
పట్టుదలతో పోరాడింది ఈ రెండు మతాలవారినీ ఆమె గాఢంగా (కేమించిందిః 
అభిమానించింది. “అనేక శతాబ్దాల్యకితం యిస్తాం సైన్యం భారతదేశానికి 
వచ్చినప్పుడు గంగానది (ప్రాంతంలోనే వారు విడిది చేశారు. గంగానదిలోని చల్లని 
పవి[త జలాల్లోనే కత్తులు కడుక్కుని గుండెమంట చల్లార్చుకున్నారు. ఆ భాగీరథీ 
మాతే వారిని-దండయా[త్రకు వచ్చిన ముస్లింలను భారతీయులుగా మార్చి 
హృదయపూర్వకంగా స్వాగతం చెప్పింది. నాటినుండి ఎన్నోతరాలు మారి 
వారందరు భారతదేశం బిడ్డలెనారు”3 అనే విచిత్రమైన విశేషార్ధంతో ముస్లిం 
దండయా[(తలకు సొంత వ్యాఖ్యానం చెప్పి ఆమె యీ రెండు మతాలవారినీ 
దగ్గరకు చేర్చడానికి కృషిచేసింది. 


సరోజినీదేవి ఉపన్యాసాల్లో వెలిబుచ్చేభావాలు నిత్యనూతనమైనవి. అంతకు 
ముందెవరో చెప్పినవికావు. ఆమె సృష్టించినవి. వాటిని (ప్రత్యేకంగా పరిశోధించ 


2. సరోజినీదేవి ప్రసంగాలు, రచనలు. కే. 6 
లె. అదే (గంథంలో పే. ౫/1 ౫4||) 


భారత కోకిల వలీకీండీ శ 


వలసిన అవసరం కూడా వుంది. అందువల్లనే అచిరకాలంలో భారతదేశమంతటా 
సరోజినీదేవి ధీరవసితగా, వీరకేసరిగా పేరు (ప్రతిష్టలు పొందింది. స్వాతం(త్ర్య్య 
సం(గామ యోధుల్లో ఆమెదే (ప్రథమస్థానం. ఎందుకంటే అప్పటికి దక్షిణా 
కాలో మహాత్మాగాంధీకూడా సేరులోకి రాలేదు. 1905లో ప్రారంభమైన స్వదేశ్‌ 
ఉద్యమంలో కూడా సరోజిసీదేవి పూర్తిగా పాల్కొన్నది. 


సరోజినీదేవి మంచి శక్తివంతురాలు, ఒకవైపు ఉపన్యాసాలుచేస్తూ దేశ 
మంతటా తిరుగుతూనే మరొకవైపు ఎక్కువగా కవితావ్యాసంగం కూడా కొన 
సాగించింది. కాలవిహంగంి” అనే పేరుతో 1912లో ఆమె రెండవ కవితా 
సంపుటి విలియంహాసిమన్‌ (ప్రకటించాడు. ఈ మృదుమధుర గేయ సంపుటిని 
సరోజినిదేవి “(బతికి వున్నంతకాలం నా పేమ గౌరవాలకు చిహ్నంగా” తరి 
దండ్రులకు అంకితం చేసింది. సంకలనానికి ఎడ్మండ్‌గూస్‌ పీఠిక రాస్తూ 
“ఇంతకు ముందు రాసిన కవితల్లో కొట్టవచ్చినట్లు కనిపించిని” చిన్న పిల్లతరహా 
భావాలు యిందులో కనిపించవని వ్యాఖ్యానించాడు. ఆ దశ గడిచిపోయింది. 
ఇప్పుడు “ఆమె అత్యున్నత జీవిత క్రమంలో నూతనాధ్యాయం (పారంభమైంది - 
దుఃఖాన్ని సైదోడుగా చేసుకున్న కొత్తదశ. ఆమె ఆనందాన్ని రుచిచూసింది. 
ఓదార్పుతో కూడిన నిస్పృహను కూడా అనుభవించింది. లోకంలోని (ప్రజల 
బాధానుభూతులు చూసిన తర్వాత, బహుశః ఆమె అల్లుతున్న మళ్లెపూదండలు 
పలచబడిపోయి వుంటాయి. భావాంబర వీధుల్లో కారుమేఘాలు (కమ్ముకుని 
వుంటాయి. (ప్రజాహితరంగంలో ఆమె చేస్తున్నకృషి, పడుతున్న శ్రమవల్ల 
శరీరారోగ్యం బాగా దెబ్బకంటున్నదనే విషయం లోకానికి తెలిసిందే. అయినా 
యీ పరిస్థితి ఆమెలోని గేయరచనా శక్తిని కొంచెం కూడా పంచలేకపోయింది. 
పైగా దాన్ని పెంచి పెద్దదాన్ని చేసింది. నిజమైన కవికి ఉన్నత స్థాయిగల 
సత్కాంక్ష వుండితీరాలి. అటువంటి ఆకాంక్ష సరోజినిదేవికి వుంది. చిన్నతనంలో 
ఆమె పెద్ద కొద్ద కలలు కన్నది. భారతదేశానికి ఒక గోథేగానో, ఒక కిట్స్‌గానో 
తాను కిర్తి (ప్రతిష్ట లార్జించాలని ఆమె ఆరాటపడింది. అనేకమైన యితర 


కోర్కెలవతె యీ కోర్కెకూడా గుండె పట్టుకోలేనంత బరువై నదే కావచ్చు. 
ఎందుకంటే ఆమె హృదయం, 


“తూర్పుగాలి పీల్చుకున్న తీయని నేర్పుతో 
దట్టమైన రంగులో, దర్హాతో, ఠీవిగా 


48 నరోజివని నాయుడు 


తెలివిగా తెరుచుకున్న వురాకృత వువృమాలి” 
అయినప్పటికి (ప్రజ్వలిస్తున్న జ్యోతివంటి సరోజినీదేవి ఆత్మలో సౌందర్యదిదృక్ష, 
కి రికాంక్ష అనే మనోహరమైన _పేరణలు మాతం యింకా లోలోపల 
శ క్రివంతంగా పనిచేస్తూ నేవున్నాయి.””4 
““కాలవిహంగంి” అనే యీ శీర్షిక ఉమర్‌ఖయాం (ఆంగ్గానువాదం)లోని 
“బర్ట్‌ ఆఫ్‌ టైం” అనే పదబంధాన్ని అనుసరించి పెట్టినది. 


“కాలవిహంగం ఎగి కేందుకు వున్న మార్గం చిన్నదే 
అరే! అదిచూడు, అప్పుడే రెక్కవిప్పిపోతున్నదే !' 


ఈ రెండవ సంపుటాన్నికూడా పాఠకులు, బాగానే ఆదరిందారు. కాని 
పథమ సంపుటానికి వచ్చినంత హృదయస్పందనతోనూ, స్పష్టంగానూ, దీసికి 
(ప్రశంసలు రాలేదు. బహుశః దీనికి కారణం - గూస్‌ తన పీఠికలో సరోజినీదేవి 
రచనల్లో ఏదో కొంత పరిపక్వత వచ్చిందనే అభిపాయం (పకటించినప్పటికీ_ 
యింకా ఆమె తన (పథమ సంపుటమైన '* స్వర్ణ్షపాంగణంి లో అనుసరించిన 
పద్వశ్లై లుల బంధంలో యిరుక్కుని వుండడమేనేమో. నిజానికి ఆ పరిధులు దాటి 
ఆమె బైటికి రానేలేదు. అంతేకాక అంతకుముందు తనకు బాగా పరిచయమై, 
కవితలో చేసిన భారత దేశచ్నితణ (క్రమంగా సన్నగిల్లిపోయింది. అయినప్పటికి 
ఈ సంపుటిని “యార్క్‌ మైర్‌ పొస్ట్‌ అనే పష్యతిక యిలా నమీక్షించింది. 66కి ముతి 
సరోజినినాయుడు మా భాషను బాగా పుష్టివంతంచేసి మెరుగులు దిద్దడమేకాదు, 
మాకు ఆత్మసాన్నిహిత్యం హృదయావేశాల అవగాహన, ఆధ్యాత్మిక రహస్య 
పరిశోధనాదృష్టి, (ప్రాచ్యడేశాల మహోన్నతభావవై భవస్పూర్తి కలిగించింది 
కూణా.)ి 


ఈ సంపుటి బోగా అమ్ముడు పోయింది. భారతదేశం సరోజినీదేవిని ఒక 
దేవతగా సంభావించి గౌరవించింది. 





4. ో“కాలవిహంగం” పే, 6, 7 


గోఖుటలేతో సాహచర్యం 


చేమాభిమానాల లోతుల్లోకి తొంగిచూసే సరోజినినాయుడి స్నేహశక్తి 
అవధుల్లేనిది. గాంధీజీని తనకు అరాధ్యదైై వమైన “పరమగురువు” గా భావించక 
ముందు ఆధునిక డేశభక్తి భావాలకు మూలస్తంభమైన గోపాలకృష్ణగోఖలే 
ఆమెకు (పథమ స్నేహితుడు, పథమ గురువు. నలభెతొమ్మిది సంవత్సరాల 
వయస్సులో 1915 ఫిబవరి 19వ తేదీన గోఖలే పరమపదించాడు. సరోజినీ 
నాయుడు ఆయనను “*విరరమైకమూర్తి” గా వర్ణించింది. ఈ యిరువురు 
స్నుహితుల మధ్య వయస్సులో తేడా 1కి సంవత్సరాలు మాత్రమే. అయినా 
గోఖలే ముందుగానే నాయకుడుగా సేరెన్నిక గాంచినవాడు. ముఖ్యంగా 
దక్షిణా గ్రికా ఉద్యమంళో మహాత్మునికి నిగ్రహం బోధించిన సలహాదారుడుగా 
ఆయనకు పేరు వచ్చింది. నిజానికి గోఖలే అనేక మంది భారతీయ విరశిఖా 
మణులను తిర్చిదిద్దినవాడు. సరోజినీనాయుడు ఆయనను గౌరవసీయుడైన గురువుగా 
భావించి ఆదరించింది. సరోజినిడేవిని మాతృచేశ సేవాదీక్షకు జీవితం అంకితం 
చేయవలసిందిగా 1902లో మొట్టమొదటిసారిగా (ప్రబోధించిండి ఆయనే, 


గోపాలకృష్ణగోఖలే చిత్సావన(బాహ్మణ వంశీకుడు, రనడే, తిలక్‌, 
పరంజహేలతోపాటు ఒక దృక్పథానికీ, ఒక నాయకత్వానికి చెందినవాడు. ఈ 
దృక్పృథమూ, యీ నాయకత్వమే ఆనాటి స్వాతం(త్యోద్యమానికి పునాదులు, 
కొంతమంది నిస్సాార్థులైన కార్యకర్తలను (పోగుచేసి “సర్వెంట్‌ ఆఫ్‌ ఇండియా 
సాపైటి”” సంనైను స్మాపిెంచాడు గోఖలే. స్వార్థత్యాగంతో, దారిద్యుంతో, దేశ 
సేవకోసం తమ జీవితాలను ఒడ్డిన కార్యకర్తలు వారందరూ. 1912లో, ఒక 
రోజున సరోజినినాయుడు లక్నోలో ముసింలిగ్‌ జరిపిన “నూతన చరితాత్మక 
మహాసభ” లో (పసంగించిన తర్వాత పూనా వెల్లింది. పరంజకేతో కలిసి 
ఫెర్గూసన్‌ కళాశాల నుండి సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటి కార్యాలయానికి 


క్‌) నరోజినీ నాయుడు 


నడిచి వెళ్ళింది. ఆ సమయంలో గోఖలే చాలా బలహినంగా వున్నాడు. మధుమేహ 
వ్యాధితో బాధపడుతున్నాడు, అయినా పనిచేయడంలోనే నిమగ్నడై వున్నాడు. 
ముస్లింలిగ్‌ (ప్రకటించిన కొత్త ఆదర్శాలను లోతుగా పరిశీలిస్తున్నాడు. స్నేహితు 
రాళఖైన సరోజినీదేవిని చూడగానే గనీ దూరదృష్టి నిజమైందని నాతో చెప్పడానికి 
వచ్చావా?" అని ఆశ్చర్యంతో అడిగాడు. ఆరోజునుండి గోఖలే, సరోజినీనాయుడు, 
ఉభయులు హిందూ ముసిం సమైక్యతా రథసారథులుగా (సిద్ధి చెందారు. 


గోఖలే, సరోజినినాయుడు లిద్దరూ పరస్పరం ఎంతగానో అభిమానించు 
కునేవారు; ఒకరి నొకరు మెచ్చుకునేవారు. 1906లో సరోజిసిదేవి కలకత్తాలో 
మహిళా విద్యను గురించి చేసిన (ప్రసంగం విని ఆమె వాగ్ధాటికి, ఉపన్యాస 
ధోరణికి సమ్ముగృడయ్యాడు గోఖలే. ఆమె (ప్రసంగాన్ని, ఆలకించడం “ఉన్నత 
స్థాయి విజ్ఞాన వీథీవిహారం”గా వుంటుందని వర్ణించాడు. “ఇటువంటి ఆదరణ 
పూర్వకమైన సానుభూతితో పారంభమైన మా (పథమ పరిచయం పెరిగి కెద్దదై 
చివరకు సన్నిహిత సాహచర్యంగా పరిణమించింది. ఈ సాహడర్యాన్ని నేను 
నా జీవిత సంఘటనల్లో మకుటాయమానమైనదిగా భావించుకుంటాను”" అని 
సరోజినీదేవి రాసుకుంది. “మహాత్మా గాంధీ గోఖలేను గంగానదితో పోల్చాడు. 
ఆయన అంత పవిత్రుడు, అంతటి మనీషి. ఈ పవిత భాగీరథిలో ఎవరైనా 
పరిశుభంగా జలకమాడవచ్చు. పడవనడుపుకుంటూ ఆ నదిలో (ప్రయాణం 
సాగించడం మహానందకరమైన విషయం.” 1890లో గోఖలే భారతజాతీయ 
కాం[గెను మహాసభలో ఉప్పుపన్నును తగ్గించాలనే విషయంమీద' ఉపన్య 
పించాడు. ఆనాటినుండి యీ మహాసంస్థలో ఆయన సభ్యత్వం స్థిరంగా నిలిచి 
పోయింది. ఆయనను తరువాత కాలంలో ““(పపంచ(ప్రసిద్ద భారత జాతీయ 
కాం(గెసు నాయకుడు” అని సరోజినీదేవి వర్లించిందంటే అది ఏ మాతం అతిశక 
యోక్తి కాదు. బెంగాలు విభజనను గోఖలే హృదయపూర్వకంగా (పతిఘటించాడు. 
కార్మికలోకాన్ని కదిలించాడు. బెంగాల్‌ విభజన దుశ్చర్యను సరోజినీదేవి కూడా 
ఖండించి (పచారం చేసింది 


1907-11 సంవత్సరాల మధ్యకాలంలో సరోజినీదేవి, గోఖలేల సుహం 
బాగా పరిపక్వదశనుచేరుకుంది “ప్రతిసారి కలుసుకుని మాట్లాడుకున్న ప్పుడు 
ఆయనచేసే (ప్రబోధంలో ఏదో ఒక ఘాటైనమాట నాకువచ్చి తగిలీ చేశసేవా 


నోఖ లేతో సాహచర్యం క! 


పరాయణ౯ణురాలుగా రూపొందడానికి నా జీవితం మెడలు వంచుతున్నట్లుండేది.”” 
బహు కార్యనిమగ్నుడైవుండి కూడా గోఖలే తరచుగా యీ యువకవుశికి 
(పోత్సాహకరంగానో, అంగీకార సూచకంగానో ఏదో ఒక కబురుపంపి వెన్ను 
తట్టుతుండేవాడు. 1912 సంవత్సరం (ప్రారంభంలో, సరోజినిదేవి తన తండి 
వద్ద ఆ సంవత్సరంలో చాలా భాగం గడిపిన సమయంలో గోఖలేతో సన్నిహిత 
స్నేహానికి పునాదులుపడ్డాయి. “ఇంతకాలంగా నేను నిన్ను రెక్కలు పట్టుకుని 
మాశతమే దగ్గర వుంచుకునేవాణ్ణి. ఇకముందు నీ ఆత్మలక్షణాన్ని పూర్తిగా 
తెలునుకోవడానికి వీలుగా చాలా కాలం నిన్ను పంజరంలో బంధించివుంచుతాను”? 
అన్నాడు గోఖలే. గోఖలే అనే ఆ బహుముఖపుజ్ఞాశాలిని, ఆ చైతన్యపర్వాతాన్ని, 
ఆయన గొప్పదనాన్ని సరోజినీదేవి (క్రమ[కమంగా అర్థం చేసుకుంది, * గొప్ప 
మనీషి, వైరుధ్యాలతో కూడిన స్వభావం, ఒకవైపు “సాధ్యాసాధ్యాలెరిగి కృషి 
ము కష్టజీవి” మరొకవైపు “లక్ష్యాలు కలలు కనే ధ్యానయోగసంపన్నుడు.? 
ఆయనకు తన పూర్వీకుల నుండి అబ్బిన (బాహ్మణ సంప్రదాయ (క్రమశిక్షణ 
యీ రెండింటినీ సమన్వయపరిచింది. సరోజినీదేవి తన రెండవ కవితా 
సంకలనం “కాలవిహంగంి (ప్రతిని గోఖలేకు యిచ్చినప్పుడు ఆయన అడిగాడు, 
“ఇంకా యీ జ్యోతి ఉజ్వలంగా (ప్రుకాశిసోందా?” మహోజ్వలంగాి” అని 
జవాబు చెప్పింది సరోజినీదేవి. “ఈ (ప్రశంసా వర్షాలజోరుతో, విజయోత్సాహాల 
జల్లులతో యీ తుఫాను యింత దీర్షకాలల ఎలా నిలువగలిగిందోి అని ఆయన 
ఆశ్చర్యం _పకటించాడు. 


ఈ వీరపురుషుడు, వీరనారీ యిద్దరూ మహోన్నత భావనాబల సంపన్నులే? 
ఒకసారి యిద్దరూ ఒక మేడమీద వుండగా గోఖలే సరోజినీదేవితో అన్నాడు 
“ఇక్కడ నాతోపాటు నిలఒడు. ఈ నక్ష(తాలు, పర్వతాలే సాక్షులు, వాటి 
సమక్షంలో నీ జీవితాన్నీ, నీనైపుణ్యాన్నీ, నీ కవితనూ, నీ వాగ్గాటినీ, నీ భావనా 
బలాన్నీ, నీ లక్ష్యాన్ని మాతృభూమికి అంకితం చెయ్యి. ఓ కవయి(తీ! పర్వత 
శిఖరాగాంలమీదెక్కి లోకాన్ని దర్శించు. క్రింద లోయల్లో (శమైకజీవనులైన కష్ట 
జీవులకు నీ ఆశాసందేశాన్ని అందించు. 


1912 మ నెలలో సరోజిసిదేవి, గోఖలే ఇంగ్లాండులో కలుసుకున్నారు. 
గోఖలేను అప్పటిస్థితిలో చూసి సరోజినీదేవి చాలా ఆశ్చర్యపడింది. గోఖలే నూతన 
పాత ధారణచేసిన ట్లనిపించిందామెకు. పాశ్చాత్యుల దుస్తులు వేసుకున్నాడు. 


ఫ్‌ల్సి శవదవోజసీ నాయుడు 


“విందులకు వెళుతున్నాడు. (బిడి (పేకాట) ఆడుతున్నాడు. నేషనల్‌ లిబరల్‌ 
కబ్‌ డాబామీద డిన్నర్లలో స్త్రీలతో కాలక్షేపం చేస్తున్నాడు” అని రాసింది 
సరోజినీదేవి. 


అండన్‌లోవున్న సమయంలో గోఖలే జబ్బు మనిషి. తరచుగా సరోజినీ 
దేవితో కలిసి కెస్సింగ్‌టన్‌ గార్డ్‌న్స్‌కు కారుమీద వెళ్లేవాడు. ఆమెతో ఒకసారి 
గోఖలే అన్నాడు. “నీ మెదడులో నుండి నాది అనినాకు అనిపించే ఒక ముక్క 
కోసి యివ్వు అని. “తనదని ఆయన భావించే ఆ ముక్కలోనే స్మతియోగ్య 
మైన అనేక బోధలను నేను భద్రంగా దాచుకున్నాను” అని రాసుకుంది 
సరోజినీదేవి. చివరి దశలో లండన్‌లో గోఖలే సరోజినీదేవితో తనకు కలిగిన 
స్నేహాన్ని ఎంతో అమూల్యంగా భావించుకునేవాడు. ఒకసారి ఆమె తనను 
చూడడానికి వచ్చినప్పుడు, “తాను యిచ్చిన మందులన్నింటెలో యిది ఉత్త 
మో త్తమమైనది”” అని ఆమెను వర్ణించాడు. 1914 అక్టోబరులో యీ స్నేహితులు 
చివరిసారిగా విడిపోయారు. *హేవుంతంలోని మంచు ముసుగులో, ఆకురాలు 
శిశరర్తు దుఃఖావేశమో ఆయన మనసును కప్పివేశాయి. బహుశః ఆయనకు తన 
వేపు రెక్కలుచాచి పరుగెత్తుకొస్తున్న మృత్యువిహంగపు నీలినీడలు కనిపించి 
వుండవచ్చు.” సరోజినీదేవికి వీడ్కోలుచెప్తూ “మళ్లీ మనం కలుసుకుంటామని 
నేననుకోను. నీవు జీవించివుంటే దేశహసేవకు నీ జీవితం అంకితం అయిందనే 
విషయం మాతం మరచిపోవద్దు. నేను వచ్చిన పని పూర్తి అయింది అని 
నిట్టూర్చాడు గోఖలే మహాశయుడు. 


గాందీజీ గారాబు సన్నిధిలో... 


విరుద్ద మన స్టత్వాలు పరస్పరాకర్షణకు లోనవుతాయని సాధారణంగా 
(ప్రజల్లో ఒక నమ్మకం, గాంధీజీ, సరోజినీ నాయుడు పూర్తిగా వ్యతిరేకమైన అభి 
(పాయాలతో కూడిన వ్యక్తిత్వాలు కలవారు. అయినా ఒక విచి(తమైన 
అనుబంధం ఏదో వారిద్దరినీ చేరదీసింది. గాంధీజీ నిషాగరిష్టుడైన మునీశ్వరుని 
వంటివాడు. నిత్య జీవితంలో నిరాడంబరుడు. కర్తవ్య ధ్యాన ముద్రా కోభితుడు. 
అహింసా తత్వానికి అవతారమూర్తి పంటివాడు. సరోజినినాయుడత్తేమో హాయిగా, 
ఆనందంగా కాలం గడిపే కవయిట్రి: దర్జాగా డాబుగా జీవించడానికి ఉవ్విళ్లూతే 
మన స్తత్వం గలది, ఆభరణాలూ అలంకారాలమై మోజుగల వ్యక్తి. రంగు రంగుల 
చీరెలూ, రవికలతో, అనేక ఆకర్షణలతో గడుపుతూ రేపనే మాట ఎరుగని 
మన స్తత్వం గలది. అనారోగ్యం వున్నప్పటికి ఆమె జీవిత భోగాలను పుష్కలంగా 
అనుభవించింది. అయినా యీ బుషికి, కవికీ సామాన్యలక్షణాలు చాలా 
వున్నాయి. వారి ఆశయాలూ, ఆదర్శాలూ ఒకటే. ఇద్దరూ శాంతి, సమైక్యతా 
భావాలకు దివినుండి దిగివచ్చిన దేవతామూర్తులే. ఇద్దరూ జాతీయ సమైక్యత 
కోసం తమ (ప్రాణాలనైనా త్యాగం చేయడానికి సిద్రపడినవారు. మహాత్మునిపలె 
సరోజినీదేవి శాకాహారి కాకపోయినప్పటికి అహింసాభర్మంపట్ల ఆమెకు గాఢమైన 
విశ్వాసం ఉంది. జీవితంలో ఎదురైన ఎంతటి కష్టనష్టాలనై నా ఛిరునవ్వుతో 
పలకరించగల నేర్చూ, నిగ్రహం వీరిద్దరి సొత్తు. గడ్డుపరిస్థితులు ఎదురైనప్పుడూ 
ఆశాభంగాలకు లోనైనప్పుడూ కూడా వీరి ముఖాలలో దరహాసం చిందులు 
తొక్కుతూనే వుంటుంది; ఒకరి మీద ఒకరు ఛలోక్తులు విసురుకుంటూనే కాలం 
గడిపేవారు. “*దారిద్యంతో గడపడానికి తాను ఎంత వ్యయ (ప్రయాసలకు 
లోనవుతున్నాడో బాపూ తెలుసుకుంటే బావులు” _ అని సరోజిని*ేవి ఒకసారి 
అన్నది. ఇంతకంటే పరమసత్యమైన వాక్యం మరొకటి ఉండదు. ఇది అక్షరాలా 


ర్‌డ్వ నరోజిసీ నాయుడు 


నిజమైన మాట. మహాత్మాగాంధీ (ప్రచారంచేసి, అనుసరిస్తున్న దారిద్ర్య పద్ధతిని 
సరోజినీ*ేవి సంపూర్ణంగా అర్దం చేసుకున్నది ఉన్నవారికి లేనివారికి మధ్య 
వ్యత్యాసాలు తొలగించిసేతువు నిర్మించడానికి ఉద్దేశించిన ఒక నూతన జీవిత 
విధానం అది. 


సరోజినీదేవికి రంగులంటే మహా యిష్టం. మహాత్ముడు నివసించే ఆ,శమ 
పపంచేంలో తెలుపురంగూ, బూడిదరంగు మా(తమే కనిపిస్తాయి. కాని సరోజినీ 
దేవి ఇం_ధ్రధనుస్సులోని సప్పవర్ణాలలోనూ మునిగి తేలుతూంటుంది. అమితే 
మహాత్ముడు కూడా నియమాలతో నిష్టలతో నిండిన తన సన్నిహిత సహచర 
బృందంలో ఆమెను సంతోషంతో మనస్ఫూర్తిగానే చేరనిచ్చాడు. ఎందుకంటే 
ఆమె వస్తూ తనతో ఆనందాన్ని వెంటబెట్టుకుని వస్తుంది. నవ్వుపువ్వుల్ని నలుగురి 
మీదా విరజిమ్ముతుంది. జీవితానికి యివి కూడా వుండవలసిన లక్షణాలేనని 
మహాత్ముని విశ్వాసం. 


సరోజినీదేవి 1879లో పుట్టింది. మహాత్మునికంటే పదేండ్లు చిన్నది. తన 
వయస్సు 30 లలో వున్నప్పుడు ప్రారంభంలోనే ఆమె 1914 లో లండన్‌లో 
మహాత్ముణ్ణి తొలిసారిగా కలుసుకుంది. తరువాత కాలంలో తన జీవిత చరిత 
(వాస్తున్న రచయితతో, మహాత్ముడితో తన (ప్రథమ సమావేశం గురించి ఆమె 
యిలా చెప్పింది. *నేను ఆయన్ను మొదటిసారిగా 1914 లో కలుసుకున్నాను. 
అప్పటికే ఆయన్ను మహాత్ముడు అంటున్నారు.” 1914 ఆగస్టు 6వ తేదీన, 
మొదటి (ప్రపంచయుద్ధం ప్రారంభంశావడానికి రెండురోజులు ముందుగా 
మహాత్ముడు దక్షిణా(ఫికానుంచి ఇంగ్లాడు వచ్చాడు. ఆయన్ను లండన్‌ 
రావలసిందిగా గోఖలే కబురు పెట్టాడు, కాని తన (ప్రయాణమే పారిస్‌లో ఆలశ్యం 
అయినందువల్ల తానే రాలేకపోయాడు. శిష్యుణ్ణి కలుసుకోలేకపోయాడు. ఆ 
మహారాజధాని నగరంలో గాంధీజీకి రాగానే నా అనేవాడులేకుండా అయిపోయింది. 
గురువుగారు వచ్చేవరకూ చేయగలిగిందేమీ లేకుండా పోయింది. భారతీయులు 
బానిసత్వంలో (మగ్గుతున్నందున యుద్దానికి సహాయం చేయకూడదని ఇంగ్లండు 
లోని భారతియులు అభి[ప్రాయపడుతున్నారు. కాసి గాంధీజీ, భారతీయులు 
బానిసత్యస్థాయికి దిగజారలేదని వాదించాడు. అంతేకాకుండా ఇంగ్లాడు కష్ట 
పరిస్థితిలో చిక్కుకుని వున్నప్పుడు స్వరాజ్యం కావాలని కోరి భారతదేశం దానిని 
యిబ్బంది పెట్టకూడదని కూడా గాంధీజీ అభిపాయం. “ఇంగ్లాండుకు కలిగిన 


గాంధీజీ గారాబు నన్నిధిలో ... ర్‌ర్‌ 


అవసరాన్ని మనం ఒక అవకాశంగా తీసుకోకూడదనీ, యుద్ధం జరిగినంతకాలం 
మన కోర్కెలను గురించి పట్టుపట్టకుండా వుండడమే సరన నాను దూరదృష్టి 
గల చర్యగానూ వుంటుందని నేను భావించాను.” అందువల దక్షిణా (ఫికాలో 
వున్న కాలంలో బోయర్‌ యుద్ధమూ, జూలూ యుద్ధమూ జరిగిన సందర్భాలలో 
చేసినట్లు యిప్పుడుకూడా భారతీయ ఐచ్చిక వైైద్యచికిత్సా సేవాదళొన్ని [పారం 
భించాడు. తాము యీ విధంగా సహాయం చేయడల చినట్లు సూచిస్తూ మహాత్మా 
గాంధీ, సరోజినీనాయుడు, మరికొందరు భారతీయులు కలిసి రాసిన లేఖను 
(బిటిప్‌ (ప్రభుత్వపు అధికారులకు పంపారు. మొదటో కొంత తటకుటాయించినా 
చివరకు (బ్రిటిష్‌ (పభుత్వం గాంధీజీ చి త్తపద్ధిని విశ్వసించింది. శిక్షణ కార్య 
(కమం (పారంభించింది. సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఒకే 
లక్ష్యంకోసం కలిసి పనిచేసే సందర్భంగా గాంధీజీ సరోజినీనాయుడు ఒకరికొకరు 
సన్నిహితులైనారు. సరోజినీదేవి “లీిసియం” అనే బాగా (ప్రసిద్ధమైన ఒక 
మహిళల క్షబ్‌లో సభ్యురాలు. అందులోని సభ్యురాం(డ్రు భారతీయ సేవాదళం 
వారికి కావలసిన దుస్తులు కుట్టియివ్వడానికి సిద్ధమైనారు. తనకు మహాత్మా 
గాంధీతో కలిగిన (పథమ పరిచయాన్ని యీ కవయి(తి మంచి నాటకీయమైన 
ఫక్కిలో యిలా వర్ణించింది. “మహాత్మునితో నా ప్రథమ పరిచయం కథ వినడానికి 
వింతగొల్పుతుంటుంది. 1914 లో (ప్రారంభమైన యూరప్‌ యుద్ధానికి కొంచెం 
ముందుగా లండన్‌లో మేం కలుసుకున్నాం. అప్పుడే ఆయన దక్షిణా(ఫికాలో 
తన అహింసాత్మక (పతిఘటన సిద్దాంతాన్ని ప్రయోగించి, భయంకరమైన 
జనరల్‌స్మట్సొ (ప్రభుత్వంమీద అప్పటో (ప్రధానంగా కాం(టాక్టు కూలీలుగావున్న 
భారతీయుల తరపున విజయం సాధించి ఏరుడై తిరిగివచ్చాడు. ఆయన్ను చూడ 
డానికి ఓడ దగ్గరకు పోలేకపోయాను. కాని మరుసటిరోజు సాయం(తమే ఆయన 
బస వెతుక్కుంటూ వెళ్ళాను. 'కెన్సింగ్రన్‌లో ఒక మారుమూల(పదేశంలో అందమూ 
చందమూ లేని ఒక పాత యింట్లో అయన మకాం. పైకి మెట్లెక్కి పోయిచూద్దును 
గదా, తలుపు తెరిచేవుంది. ఫోటో(ఫేమ్‌లాంటి ద్వార బంధంలో గుండా ఒక కదు 
లున్న బొమ్మ -__-- నున్నగా క్షవరం చేయించుకున్న గుండుతో, జైళ్ళలో వాడే 
నల్లటి దుప్పటి పరుచుకుని నేలమీద కూచున్న ఒక సన్నని వ్యక్తి కి __ కనిపిం 
చాడు. జైళ్ళల్లో ఉండే చెక్కపళ్లెంలో నలిపిన టమాటోముక్కలూ, ఆలిప్‌ నూనెతో 
తయారైన వంటకం ఏదో నంజుతున్నాడు. ఈ పళ్లెం చుట్టూ వేరుశెనగపప్పులూ, 
ఎండిన అరటి పండు వాసనకొడుతున్న రుచిలేని విస్కట్టూ వేసిన సొట్టడబ్బాలు 


56 నరోజిసీ నాయుడు 


ఇట్టివున్నాయి. భారతబేశంలో యింటింటా తెలిసిన ఆ మహానాయకుని హాస్యా 
న్పదమైన అనూహ్యమైన విచిత్ర పరిస్థితిని చూస్తే అప్రయత్నంగా సహజ ధోరణిలో 
నాకు పొట్టఉబ్బ నవ్వొచ్చింది. ఆయన కళెత్తి నావైపు చూశాడు. మళ్ళి నవ్వాడు, 
“అ ,... నువ్వు అక్షరాల సరోజినీ నాయుడువే. కాకపోతే యింత చిలిపిగా 
మరెవరు (ప్రవర్తిస్తారు? లోపలికిరా. భోజనం చేద్దాం” అని ఆహ్వానించాడు. 
“వద్దు స్వామీ, థ్యాంక్స్‌” అన్నాను చీదరించుకుంటూ. “అబ్బ ఎంత కంపు 
కొడుతున్నదండీ, మీ భోజనం.” ఈ విధంగా సమాధానం చెప్పిన క్షణంలోనే మా 
యిద్దరి మధ్య స్నేహపుష్పం మొగ్గతొడిగింది, క్రమంగా సమిష్టి సాహచర్యంగా విక 
సించింది. దీర్ణకాలం నిలిచివుండే విశ్వాసపూరితమైన శిష్యత్వ ఫలంగా పరిణమిం 
చింది. తరువాత భారతదేశ స్వాతం(త్వ సం(గ్రామరంగాలలో సమిష్టి సేవా కార్య 
[కమం నడిచిన 30 సంవత్చరాల-పై చిలుకు కాలంలో ఒకరోజు కాదు, ఒక గంట 
శ్వపు కూడా యీఫలం కళ తగ్గలేదు, యీ విశ్వాసం సడలిపోలేదు. 


దుర్బల శరీరులైన తమ యిద్దరు లండన్‌ సందర్శించిన సమయంలో 
ఆహ్వానించ వచ్చిన అసంఖ్యాక [ప్రజానీకాన్ని గురించికూడా సరోజినీదేవి రాసింది. 
తరువాత కొన్ని రోజులకు సరోజినీదేవి భారతదేశానికి తిరిగివచ్చేలోగా నే మహాత్ము 
నిలో ఎంత మాహాత్మ్యం వుందో ఆమె కళ్ళారా చూసి (గ్రహించింది. “ఆయన 
యింటికి దేశదేశాల (ప్రజలు - పాశ్చాత్యులు - వచ్చిపోతుండడం చూస్తుంటే నాకు 
ఒళ్లు. గగుర్పొడిచేది. ఒక వ్యక్తిలోని నిజమైన మాహాత్మ్యం సర్వసామాన్యమై, విశ్వ 
(ప్రజాభిమానం చూరగొంటుందనడానికి యిదే నిదర్శనం. 


భారతదేశం తిరిగివచ్చిన తర్వాత సరోజినీనాయుడు దేశమంతటా ఉపన్యా 
సాలు యిచ్చే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. గాంధీజీ లండన్‌లో జబ్బున 
పడ్డాడు. పూర్తిగా విశాంతి తీసుకోవలసి వచ్చింది. 1915 లో భారతదేశానికి 
తిరిగివచ్చిన తర్వాతకూడా, ఏ కార్య(క్రమమైనా (ప్రారంభించేముందు ఒక ఏడాది 
పాటు విశ్రాంతి తీసుకోవలసిందని గోఖలే ఆయన్ను ఆదేశించాడు, గాంధీజీ అలాగే 
విశ్రాంతి తీసుకుంటూ కాలం గడిపాడు. అందువల్ల మహాత్ముడికంటే కొన్ని నంవ 
తృరాలు ముందుగానే సరోజినీదేవి పేరు పెద్ద నాయకురాలిగా దేశంలో బాగా 
(ప్రచారంలో వుండేది. అయినప్పటికి దక్షిణా(ఫికాలో ఆ అహింసా తపస్వి సాధిం 
చిన విజయం ఆయనపట్ల ఆమె అభిమానాన్ని కొండంత ఎత్తుగా “పెంచింది. 


గాంధీజీ గారాబు నన్నిధిలో ... ర్‌ 


తెగిన రెక్క” (ది బ్రోకెన్‌ వింగ్‌) అనే తన (గ్రంథంలో గాంధీజీని (ప్రస్తుతిస్తూ 
ఆమె ఒక గేయం రాసి (ప్రకటించింది. 


1916 లో గాంధీజీ కాం(గెసు మహాసభలకు ,హాజరైనాడు. అప్పటినుండి 
ఆయన రాజకీయరంగ (ప్రవేశం చేశాడు. అప్పటికే సరోజినీనాయుడు కాం(గెసులో 
(ప్రధానమైన పాత నిర్వహిస్తూండడం మహాత్ముడు గమనించాడు. అంతకు ముందు 
సంవత్సరం బొంబాయి కాం(గెసు మహాసభలో “మేలుకో, మేలుకో” అనే 
గేయం చదివి సరోజినీదేవి సభికులను ఉ(రూతలూగించింది. బొంబాయి నగరాన్ని 
ఒక ఊపు ఊపింది. 


1916 నుండి భారత స్వాతం త్యోద్యమానికి ఒక స్థిరమైన స్వరూప స్వభా 
వాలు వచ్చాయి. చాంపరాన్‌ సంఘటనలవల్ల మహాత్మా గాంధీపేరుకూడా బాగా 
(పచారంలోకి వచ్చింది. దక్షిణ్యాఫికా విషయౌలమీద ఆసక్తి తగ్గించి ఆయన 
క్రమంగా మాతృదేశంవైపు దృష్టిసారించాడు. స్వపరిపాలన, కం(టాక్టు కూలీల 
సమస్యలు, హిందూ ముసిం సమైక్యత వంటి ముఖ్యవిషయాలు సరోజినీనాయుడు 
గాంధీజీలను ఒకరితో ఒకరు బాగా కలిసిమెలిసి కృషిజేయడానికి (పోద్బల పరి 
చాయి. తమ దేశంలోని సామాన్య(ప్రజల యిక్కట్లను తొలగించాలనే ఏకైక మహ 
దాశయంతో వారు కృషిచేయసాగారు. 1919లో నల్ల బిల్లుగా పేరుపొందిన 
రౌలత్‌ బిల్లు దేశంలో విస్తృతంగా అసంతృప్తిని అశాంతిని రెచ్చగొట్టింది. బలమైన 
ప్రజాందోళనలు [పారంభమయ్యాయి. ఈ బిల్లులు ప్యామై చట్టరూపంలో రాకుండా 
వుండడానికి చాలా విధాలుగా గట్టి పయత్నాలు జరిగాయి. 1919 మార్చి నెలలో 
మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ 
సభకు కేవలం ఒక డజను మందిని మ్మాతమే ఆహ్వానించారు. వారిలో సరోజినీ 
నాయుడు ఒకరు. ఇక్కడే సత్యాగ్రహ (ప్రతిజ్ఞ పాఠం తయారైంది. సరోజినీనాయుడు 
కూడాదానిమీదసంతకంచేసింది. ఏ(పియల్‌ నెలలో హరాలు జరుగకముందు సరోజినీ 
నాయుడు దేశం పలు[పాంతాలు తిరిగి ఉపన్యాసాలు యిచ్చి (ప్రజల్లో (ప్రచారం 
చేసింది. అపూర్వమైన ఆమె ఉపన్యాస వాగ్గోరణి ప్రజల్లో చైతన్యవాహినులు 
(స్రవహింపచేసి, ముందుకు ఊరికే ఉత్సాహాన్ని కలిగించింది, 1919 మార్చిలో 
మ(దానులో ఒక (బహ్మాండమైన సభల్లో (పసంగిస్తూ గాంధీజీపట్లా, సత్యా(గహ 
విధానంపటా తన భక్తివిశ్వాసాలను (ప్రకటించింది. *సత్యా(గహం నిత్యపరిణామ 
శీలమైన జీవధర్మం గలిగినటువంటిది. అది తప్పని సరిగా పెరుగుతుంది. వ్యాపి 


క్‌ నరదోజిసీి నాయుడు 


స్తుంది. ఎందువల్లనంటే దానిలో శాశ్వతమైన జీవలక్షణాలు యిమిడి వున్నాయి. 
అందువల్లనే దేవాలయాల్లోనూ, ఆ్మశమాల్లోనూ, సత్యా(గ్రహజ్యోతి వెలుగుతూనే 
వుంది. మహాత్మాగాంధీమే, మనకు నిర్లేత, మన గురువు.” “సత్యం పలకడం 
మంచిదే, కాసి సత్యం ఆచరిస్తూ (బతకడం మరీ మంచిది" అంటూ ఆమె (ప్రుజానీ 
కాన్ని (ప్రబోధించింది. 


1919 ఏ_పియల్‌ 6 వ తేదీన దేశవ్యాప్తంగా (బహ్మాండమైన హర్తాల్‌ 
జరిగింది. బొంబాయిలో యీ హర్తాలు ఉద్యమం సంపూర్ణ విజయం సాధించింది. 
ముస్లింలు, హిందువులు ఒకే బృందం సభ్యులుగా కలిసిమెలసి పనిచేశారు. 
మహాత్మాగాంధీని, సరోజినిదేవిసీ (ప్రజలు ఒక మసీదుకు తీసుకెళ్ళారు. .అక్కడ 
నాయకులు యిద్దరూ (ప్రసంగించారు. 'మరుసటిరోజే, గాంధీజీ అమృత్‌సర్‌కు కిరిగి 
వస్తూండగా ఆయన్ను _(పభుత్వర్హామధ్యలోనే అరెస్టు చేసింది. ఆ తరువాత 
[పభుత్వం జలియన్‌వాలాబాగ్‌ ఘ్లోరదురంతాలు జరిపించింది. జలియన్‌వాలా 
బాగ్‌లో జరిగిన భయంకర పైశాచిక కృత్యానికి దేశమంతా అట్టుడికినట్లుడికి 
పోయింది. రవీం్యదనాథ్‌ టాగూర్‌ తన “నైట్‌హుడ్‌” జిరుదాన్ని విసర్దించాడు- 
తరువాత కొంతోకాలానికి గాంధీజీ తనకు పభుత్వం యిచ్చిన “*కైజర్‌-ఇ-హింద్‌ 
బంగారు పతకాన్ని (తిప్పిపంపివేశాడు. భారత స్వాతంత్యోద్యమ పురోగమనయా(త 
అప్రతిహతంగా సాగిపోతున్నది. అహింసాయుత సత్యాగహ  సేవాదళంలో 
సైనికుల సంఖ్య (పతిరోజు "పెరిగిపోతున్న ది. మాంట్‌ -ఫర్త్‌ సంస్కరణలు, (బిటిష్‌. 
యువరాజు (పిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ భారత సందర్శన, యుద్ధకాలంలో (బిటిష్‌ (ప్రభు 
త్వానికి అండగానిలిచి ఎంతో మంది భారత మైనికులు ప్రాణాలు అర్పించినప్పటికి 
(బ్రిటిష్‌వారు భారతదేశంపట్ల (ప్రదర్శిస్తున్న. చిన్నచూపు యివన్నీ కలిసి (ప్రజల్లో 
కోపోోదేకాలు విజృంభించడానికి కారణాలయ్యాయి. (పభుత్వం అంటే (ప్రజలు 
పండు పటపట కొరుకుతున్నారు. ఈ (ప్రజోద్యమంలో ముస్లింలుకూడా భాగ 
స్వాములే. ముఖ్యంగా మధ్య(పాచ్యదేశాలలోని ముస్టిం లక్షాలపట హిందువులు 
ఎంత గాఢమైన సానుభూతి (పదర్శిస్తున్నారో భారత ఖిలాఫత్‌ ఉద్యమంలో 
పశ్యక్షంగా చూసిన తర్వాత ముస్లింల భాగస్వామ్యం బాగా ఎక్కువయింది. 


(కిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాకసందర్భంగా జరిగిన హింసాకాండ, చౌరిచౌరాలో 
జరిగిన హింసాత్మక సంఘటనలు చూసినతర్వాత ఈఈ స్వరాజ్యం దుర్గంధపు 
కంపు కొడుతున్న”? దని గాంధీజీ వ్యాఖ్యానించాడు. శాంతిని సంరక్షించవలసిందని 


“తెనన రక్కి తో నమత లో శకానికి ర్‌ 


ఆయన (ప్రజలకు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదు. [పజాసీకం అప్పటికే మంచి 
చెడుల విచక్షణాజ్ఞానం కోల్పోయి. (ప్రవర్తిస్తున్నారు. హింసాత్మక సంఘటనలు 
జరిగిన (పాంతాల్లో తిరుగుతూ సరోజినీదేవి అర్జంటు కబురు పంపింది, “తక్షణం 
ఒక సర్దన్ను పంపండి .... మనుషులు మరణించారు, మరణించబోతున్నారు, 
గాయపడినవారు రోడ్లమీద దొర్లాడుతున్నారు” అని. తన (ప్రజలు చేసిన పాపాల 
పరిహారంగా గాంధీజీ నిరాహారదీక్ష పూనాడు. తిరిగి శాంతిని నెలకొల్పడానికి 
ఆయన అనుయాయులందరూ అహోరాత్రులు కృషి చేశారు. ఈ సందర్భంలో 
ఒక రచయితయిలా రాశాడు: సరోజినీనాయుడు గుండె ధైర్యాన్ని ఏమని వర్ణించేది? 
కల్లోలాలు జరుగుతున్న (పదేశాలోకి కోపో(దిక్తులై ఎగబడుతున్న (ప్రజల్లోకి తడవ 
తడవకూ ధైర్యంగా పోతుంది, తిరిగివచ్చి (ప్రతిసారీ, తనుచేసిన ఘనకావ్యాలను 
మహాత్మునికి నివేదిస్తుంది. కొందరు (ప్రజలు చేస్తున్న మూర్టపు పనులనుగురించి, 
కొంచెం హాస్యంకూడా రంగరించి, నాటకీయ ఫుక్కిలో వర్ణించి నవ్విస్తుంది, 
ఆ విధంగా దుఃఖతప్తుడై ఆదుర్దా చెందుతున్న మహాత్ముని పెదవులమీదా అనుచరు 
అందరిలోనూ ఆమెవల్లనే అప్పుడప్పుడైనా ఒక సన్నని చిరునవ్వు తొంగిచూస్తుండేది.?' 


“తెగి నరెక్కు.” లతో నక్ష తలోకానికి 


1917 లో సరోజినీదేవి *తెగిన రెక్క” (ది |బోకెన్‌ వింగ్‌) అనే కవితా సంక 
లనం (పకటించింది. దీనితో ఆమె కవితాభ్యాసం దాదాపుగా ముగిసినట్లే అప్ప 
డప్పుడు చెదురుమదురుగా తరువాత కాలంలో రాసిన ఒకటి అరా తప్ప. ఇంత 
హఠాత్తుగా కవితావ్యాసంగం ఆపివేయడానికి చాలా కారణాలు ఉండివుండవచ్చు 
కాని అన్నింటిలోనూ బహుశః ఆమె అప్పటి ఆధునిక కవితాభావ (ప్రపంచంలో 
యిమడలేకపోవడమే సరైన కారణమేమో అనిపిస్తుంది. 20 వ శతాబ్దంలో రెండ 


60 నరోజిసీ నాయుడు 


దశాబ్ద ,(పారంభకాలంనుంచే ఆంగ్లంలోని జార్టియన్‌ సంప్రదాయ కవితాపద్ధతి 
బాగా (పచారంలోకి వచ్చిందీ. అయితే తనకాలంలో ముక్షచ్చృందోమార్గంలో 
స్వేచ్చా కవితలు రాస్తున్న ఆధునిక కవుల బృందంలోకి తాను అడుగైనా పెట్ట 
లేదనే విషయం ఆమెకు బాగా తెలుసు. అప్పటికే తాను అనుసరిస్తున్న కవితా 
మార్గం పాతదైపోయింది. కొత్త ఆలోచనతో కొత్తపద్ధతి (పారంభమై (ప్రచారంలోకి 
వస్తున్నది. మొదటి (ప్రపంచయుద్ధం ముగిసినతర్వాత, రసానంద స్పర్శలేని నిరాశా 
నిస్పహల అయోమయపు ఆలోచనలతో యీ కొత్తపద్ధతి పుట్టె పెరుగుతున్నది. 
సరోజినీదేవి, గితికా రచనలకు ఉండే ఛందోనియమాలూ, నిబంధనలకూ, కవితా 
రూపాలకూ కట్టుబడిన సంప్రదాయ కవితామార్లానికి చెందినదాయె. మరి యీ 
విశృంఖల మైన ఆధునిక రచనాలోకంలోకి ఎలా (ప్రవేశిస్తుంది? 


“తెగిన రెక్క” కావ్యంలో ఆమె తాత్విక చింతనతోకూడిన కవిత్వం రాయ 
డానికి ప్రయత్నం చేసింది. కాని బలమైన తాత్విక కవితారచనలో తాను విఫల 
మైనట్లు (గహించడం ఆమె కవితా సన్యాసానికి బహుశః మరో కారణం కావచ్చు. 
1915 లో తాను (ప్రకటించబోయే కవితాసంపుటి శీర్షిక ఫలానా అని ఆమె 
గోఖలేతో చెప్పినప్పుడు ఆయన అడిగాడు : “నీవంటి సంగిత విహంగానికి రెక్క 
తెగడం దేనికి ?'” అని. తాను రాస్తున్న భావకవితా (లిరిక్‌) సంబంధమైన కావ్య 
వస్తువు అయిపోయిందని, యిక తాను చెప్పవలసిందేమీ లేదనే ఊహ ఆమె మన 
స్సులో కలిగివుంటుంది. (ప్రపంచంమీద రానురాను విషాదచ్చాయలు అలము 
కుంటున్నాయి, జీవితం కఠినంగా తయారవుతున్నది. తానేమో హాయిగా సంగీతం 
పాడుతూ ఎగిరే విహంగస్వభావం కలది. ప్రపంచం యుద్ధపుకోరల్లో నలుగుతూన్న 
వీభత్స దృశ్యాలమధ్య తనవంటి స్వేచ్చానందజీవులకు తావెక్కడ? కాని గోఖలే 

"వేసిన (ప్రశ్నకు జవాబు తటాపటాయింపు లేకుండా గట్టిగానే చెప్పింది. ఆత్మ 
విశ్వాస బలంతోనే చెప్పింది. 


“ఈ “తెగిన రెక్క తోనే వసంతం గుండెలో మొలుస్తాను 
నశ్షతగితాల నాదాల ఎత్తులు కొలుసాను” 
సూర్యుని చేరబోయి రెక్కలు కాల్చుకున్న సంపాతి రాముడికి సహాయం 


చేసినట్లు, తానుకూడా (బతుకులో బాధపడీనా, భయపడినా, తన సమస్యలూ, తన 
యిబ్బందు అన్నింటినీ అధిగమించి ఉన్నతాదర్శాలవై పు దూసుకుపోవలసిందేనని 


“ఆఇ౫గనె3ెక్కాి తో నతుత్రలో శకానికి 61 


భావం. 1947 లో ఆసియా జాతుల మహాసభలో (ప్రసంగించినప్పుడుకూడా ఆమె 
యిటువంటి భావాలనే వెల్లడించింది. 


“తెగినరెక్కి” సంకలనాన్ని అంకితంచేస్తూ ఆమె పెట్టుకున్న ఆదర్శం నిజా 
నికి సవ్యమైన భాపనకాదు. తాత్విక చింతనతోపాటు, భారతీయ మహిళా విముక్త, 
దేశ సేవలోకూడా కవిగా తాను పాల్కొనాలనే లక్ష్యంకూడా పెట్టుకుంది. నిజానికి 
యీ రెండూ ఒకదానితో ఒకటి అలతికేవికావు. ఈ సంకలనంలో కవితలు జీవన 
మరణాలను గురించి కొన్ని వున్నాయి. కొన్ని స్మృతిగీతాలు, కొన్ని పాటలు, చివ 
రకు (ది టెంపుల్‌) గుడి అనే శీర్శికతో (మూడు భాగాలుగా “(పేమ యాతి) 
కావ్యం వుంది. వేరువేరుగా రాసిన పాటలన్నీ, అంతకుముందు కాలంలో ఆమె 
రాసిన పాటలా మనోహరంగానే వున్నాయి. కానియీ మూడు భాగాల “(పేమ 
యాతి” కావ్యం మాతం అనుకున్న ఆదర్శాన్ని అందుకోలేకపోయిందేమో అనిపి 
స్తుంది. _పేమించిన ఒక యువతి తన హృదయాన్ని (పియుడికి అర్పించుకోవడం 
యిందులోని కథావస్తువు- జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి చేసే కృషిని 
సాంకేతికంగా చిత్రించడమే యీ కావ్యంలో ఆమె ఉద్దేశించి వుంటుంది. కావ్యాన్ని 
అంకితంచేస్తూ రాసిన దానిని గురించి మొదట్లో పరిశీలిద్దాం. కేవలం (ప్రచార 
దృక్పథం ఒక్కటే ఆధారంగా పెట్టుకుని, లోపల భావావేశం ఏ మాతం లేకుండా 
తన వాదాన్ని లోకంమీద రుద్దాలని (ప్రయత్నించే కవి విజయం పొందలేడు. 
1916 లో యీ కావ్యం రాసింది సరోజినీదేవి. దీనిని నేటి కలలకూ, రేపటి 
ఆశలకూ”” అంకితం చేసింది. సరోజినీదేవి అనుసరించే కవితాశైలి యీ పదబంధా 
లలో స్పష్టంగా కనిపిస్తూనే వుంది. కాని కళ అనేదాన్ని ఒక సిద్దాంతంకిందికి, 
ఒక సూతం (కిందికీ దిగజార్చిచూడడం కష్టంొ 1 అందువల్ల మామూలుగా తన 
భావాలు [షకటించుకోవలసిన కవిమీద పీఠికలో యింత సిధాంతభారం ఎందుకు 
వేయవలసి వచ్చిందో సాధారణ పాఠకుడు అర్థంచేసుకోలేడు. ఆమె రాసుకున్న 
పీఠిక కేవలం ఒక ఫార్ములా లాగానే వుంది _ గత వైభవాన్ని గుర్తించాలనే 
వీరోత్సాహపు ముఘగుమాతం దానికి వేసింది. భారతీయ రచయితలు చాలా 
మందిలో యీ డోషం కనిపిహ్హానే వుంటుంది. 


పీఠిక మాట అటుంచితే, అసలు కావ్యం చదువుతుంటేనే ఎప్పుడెప్పుడు 
మూసివేద్దామా అనిపిస్తుంటుంధి. కాని యింతకుముందు సరోజిసీదేవి కలంనుండి 
జాలువారిన ఎన్నో మంచిగీతాలు చదివి ఆనందించినవాళ్ళం గదా. అందుకని 





. “కిటు మాడరన్‌ పొయి(టీ_బారెన్స్‌ డర్నెల్‌. 


62 నరోజివీ నాయుడు 


యీ కావ్యంలోని కవితలు కూడా పరిశీలిద్దాం. కవయితతి ఏ విధమైన సందేశం 
యివ్చిందో చూద్దాం. 

జీవిత మరణాలను గురించి రాసిన గితాలూ, యింకా అప్పుడప్పుడు రాసిన 
యితర గితాలూ పోను “తెగిన కెక్కి” కావ్యంలో చివరి “గుడి” అనే పేరుతో 
(పేమ యాత) వున్న మూడు భాగాల్లో 24 గీతాలు వున్నాయి, (పతిభాగంలో 
ఎనిమిది వంతున. ఈ మూడు భాగాలకూ మూడు (ప్రత్యేక శీర్షిక లున్నాయి. 
మొదటిది “అనంద ద్వారము”. _కేమఫలించిన పరిస్టితి యిందులో కథావస్తువు. 
ఒక అమ్మాయి తన జీవితాన్ని (ప్రియుడికి అంకితం చేస్తుంది. తన సమస్తాన్ని 
(కేమాగ్ని కుండంలో ఆహుతిచేయడానికి సిద్ధమవుతుంది. రెండవభాగం “అశు 
పథం.” (క్రమంగా యిం(దియావేశాలు చల్లబడి నిరాశా నిస్పృహలు అలముకున్న 
పరిస్థితి యిందులో వర్ణించబడింది. చివరిభాగం శరణాలయం.” _కేమ విషా 
దాంత నాటకంగా ముగుస్తుంది. తిరస్క్పృత అయి విచారసాగరంలో మునిగిపోయి 
గర్భగుడి అనే శరణాలయంలో చేరిపోతుంది. ఈ కావ్యం చదివితే యిందులో 
నాకు కొట్టవచ్చినట్లు కనిపించేది కేవల మోహావేశం, పరిత్యాగ భావన. ఆ సమ 
యంలో సరోజీనీదేవి జీవితంలో కలిగిన అనుభూతి నాసనలు యిందులో చోటుచేను 
కున్నాయేమో తెలియదు. తాను ఏదో ఒక (పేమకోసం సమస్తాన్ని త్యాగంచేసి 
నట్లూ, చివరకు తీరని ఆశాభంగం పొందినటూ సూచనలు కనిపిస్తున్నాయి. అందు 
వల్ల యిం్యదియ భోగాకేక్షను పూర్తిగా విసర్టించి పూర్తిగా కొత్తజీవితాన్ని దర్శించ 
డానికి పూనుకుంటుంది. మానవమౌ(త్రుడైన తన (పియునికై చూపే యామోహా 
వేశం పరమాత్మసాన్నిధ్యాన్ని కోరుతున్నట్టుగా సాంకేతికంచేసి సరోజినీదేవి వేదాంత 
భావనా శిఖరాలను అందుకోబోతుంది. కాని అందక వెల్లికిల పడిపోతుంది. ఎందు 
కంటే యీ కావ్యంలోని గీతాలు అంతకుముందామె రాసిన తత్వసంబంధ కవితల్లా 
హృదయంలోనుండి ఉప్పొంగి బైటికివచ్చిన ఊహలుగా వుండవు. అంతకుముందు 
రాసిన అటువంటి మూడు తాత్విక గీతాలను 1917 లో (ప్రకటించిన ఆక్స్‌ఫర్డ్‌ 
బుక్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ మిస్టికల్‌ వెర్స్‌ అనే కవితా సంకలనంలోగూడా చేర్చారు. 
“ పేమయా(తి” అనే భాగంకూడా సాంకేతికమైన భావన కలదే. దేవాలయ వాస్తు 
శిల్పము, ఆలయద్వారము, దేవునిదగ్గరకు వెళ్లే (తోవ, చివరకు గర్భగుడిలో 
శరణాగతి'2. గుడి అనేది ప్రేమికుల నివాసస్థానమనీ, వేదాంతపరంగా అది 


బి దిటూ ఫోల్డ్‌ వాయిస్‌ (రెండు గొంతులు) డి. వై. కె. రాఘవాచార్యులు 
సరోజినీనాయుడు మీద వ్యాసం, రచన ఆర్‌ 


“తగిన5క్కి తో నత(థత్రలోకానికి 68 


సృజనాత్మక (శపంచమనీ, యాత అంటే జీవి చేసేయా/(త అని ఒక విమర్శకుడు 
వ్యాఖ్యానం చెప్పాడు. చివరకు మొత్తంమీద యీ కావ్యభావన వైష్ట్రవభావనలోని 
రాధాకృష్ణ _కేమసిద్ధాంతంలో పర్యవసిస్తున్నది. “ఆ భాగాలు, సుకన్య, సావితతి, 
అనసూయవంటి మహాపతి(వతా శిరోమణుల గాథలనుగూడా స్పురింపజేస్తున్నవి.?” 3 
ఇటువంటి యిన్ని భావాలను 24 చిన్నచిన్న కవితల్లో యిమిడించాలంటే ఎంత 
అయోమయం. క్లిష్టత ఏర్పడుతుందో చెప్పలేము. నిజానికి వీటి నన్నిటినీ పెట్టి ఒక 
మహాకావ్యం రాయాలి! 


66 క్ప్రవ్సయా[త” భాగంలో ముఖ్యంగా చివరి కవితల్లో సరోజినీదేవి తన 
పరిస్థితికి తానే జాలిపడుతుంది. మొదటిభాగంలో కూడా యీ బలహీనతా (ప్రదర్శన 
లేకపోలేదు. సరోజినీదేవి యీ కవితలన్నింటిలో మొదటినుంచి చివరిదాకా యీ 
భావం (పసరిస్తూనే వుంటుంది. రెండవభాగంలో “జీవితహుంకారంి” శీర్షికతో 
వున్న గీతాల్లో కోపతాపాలు, చికాకు (ప్రదర్శిస్తుంది. 

కోర్కెలయీక ముక్కులో పొడుస్తూ 

కొరడాలు రుళిపిన్తూ 

నిదాభంగ నిశీధంలో నీ కటిక గుండె కోలహాల ధ్యనులే 
నీ మీద దాడిచేస్తాయిలే 

నీ నరాల్లో దాగిన అకలే నీ మీద వడి కరుస్తుందిలే 
కఠినంగా గాయపరిచి కుక్క కోరల కొరువులో 

నీ యౌవన వేళావికానం వానంత మోహావేశం 
కాలాగ్ని కుండంలో వడి కాలిపోయిన తర్వాత 

నీ తిరుగుబాటు గర్వంమీద అపజయం అల్టుకున్నప్పుడు 
నేను నిన్ను క్షమించి విడుస్తానో 

కత్తిపెట్టి పొడుస్తానో అ దేవుడికే తెలుసు 

హే పియా! కరిగిన కొవ్వొత్తిలా వచ్చి 

నేవు నా కాళ్లమీద పడినప్పుడు ! 


3. ది టూ ఫోల్డ్‌ వాయిస్‌ (రెండు గొంతులు డి. వై. కె. రాఘవా 
చార్యులు 


64 నరోజిసీినాయుడు 


ఇందులో *“కరుస్తుంది అనే (క్రియావాచకం వాడడం “కుక్క కోరలతో” 
పోలిక తీనుకురావడం కవిత్వ గౌరవానికి భంగకరంగా వున్నాయి. సరోజినీదేవి 
కూడా ఆధునిక కవుల్లా స్వేచ్చగా ఏమాటైనా వాడుకోడానికి (ప్రయత్నించిందా? 
(ప్రయత్నించి తన విక్టోరియా యుగపు కవితాచ(క పరిధిలో వాటిని యిమడ్చలేక 
తికమక పడిందా ? 


(పమయా[తలో తన (పియుణ్లి పూర్తిగా ధిక్కరించింది “(పీమఫలంి” 
అనే గీతంలో కోపంతో కేక పెట్టినట్లు రాసింది. 


పోయిన సౌఖ్యం పోతే పోనీ 

వద్దు వద్దు అప్టోదమైకం మల్లీ వద్దు 

అరిగిపోయిన అశలువద్దు విరిగిపోయిన కలలువద్దు 
వద్దు వద్దు మళ్ళీ వద్దు 

నలిగిపోయిన నాలక్ష్యం తొలగిపోయిన గర రేఖ 
పోయిన సౌఖ్యం పోతేపోనీ 

వద్దు వద్దు మళ్ళీ వద్దు 

ఒక గంటసీవు విరామంగా కడివెడు కన్నీళ్లు యివ్వు 
కడుక్కుంటాను గుండెలో కలత పెక్టు గాయాలు, 

నీ పెంవుడు కుక్కలకు కడుపార పెట్టుకో 
కావలిస్తే నా కండలు కోసి 

నీ తోటలో చెట్టకు నిండుగా నీళ్లు పెట్టుకో 

కావలిస్తే నా రక్తం తీసి 

నా గుండెను పిండిగా కొట్టుకో 

కలలు కాల్చి బూడిద బొట్టుపెట్టుకో 

నీ దాన్నే కదా (ప్రభూ! 

చంకలోపలి "కెత్తుకున్నా, చంపి గుండెకు హత్తుకున్నా? 


“తెగిన రెక్క” తో నత(తలో శకానికి 65 


నా గుండెను గొంతు పిసికి నిప్పుల్లో విసిరేసుకో ! 
భయంలేదు బాధలేదు - నా [పేమ కాదనిచెప్పదు 
నీ గుండెలో ఒక పూవునై వరిమళిస్తాను భూ! 
కలువు మొక్కనై, నీ గుండెమంటలో 

కాఠరిపోతాను (ప్రభూ | 


“ది టెంపుల్‌ (గుడి) అనే యీ కావ్యంలోని గీతాలు (బహ్మాండమైన 
విజయాన్ని సాధించాయి .... మిస్‌ (బౌనింగ్‌ రాసిన పోర్చుగిస్‌ సానెట్ల తర్వాత 
ఒక (పియుణ్ణై ఉద్దేశించి మోహావేశాన్ని యింత గాఢంగా (కుమ్మరించిన కవితా 
ఖండం మరొకటిలేదు 4 అని ఒక విమర్శకుడు శ్లాఘించాడు. కాని ఈ పొగ 
డ్లతో నేను ఏకిభవించలేను. ఇంతకంటే జేమ్స్‌ హెచ్‌. కజిన్స్‌ వెలిబుచ్చిన అభి 
పాయం ఉచితంగానూ, ఆమోదయోగ్యంగానూ వుంది. “*_పేవమలోపడి యింత 
కొట్టుకులాడడం రెండువైపులా దారిమూసిన ఒక యిరుకు సందులో (ప్రయాణంలా 
వుంటుంది. ఆమె కళాసృష్టిలో యీ దశలో ఒక్కొక్కప్పుడు సాధించిన విజయం 
చి త్తశుద్ధిలేని చింతనగా భాసిస్తుంది. భావావేశం కృ(షత్రిమపు ఊవిలోపడి ఆమె 
కళా నైపుణ్యాన్ని గాయపరస్తుంది. ఈఈ కవయి(త్రి ఒకానొక భావావేశపు అతిశ 
యోక్తి లోకంలోకి పరుగెత్తుకుంటూపోయి పడిపోయింది. ఆ ఆవేశం ఆత్మ సాక్షా 
త్కారానికి అడ్డుగోడై నిలుస్తుంది. ఫలితంగా భావన జుగుప్పాకరంగా తయారవు 
తుంది?” 5, ోతెగినరెక్క”” కవితా సంకలనంలోని మొదటి కవితలు (ది టెంపిల్‌ 


పేయయ్యాత - లలో చేరనివి)ి సరోజినీదేవి పూర్వరచనల్లా ఆహ్లాదకరంగా 
హృదయంగమంగా వుంటాయి. 


తన తం(డ్రి మరణించిన సందర్భంగా సరోజినీదేవి 1915 జనవరి 28 వ 
తేదీన “నాన్నగారి ఆత్మకు నా విన్నపం” అనే శీర్షికతో ఒక సానెట్‌ రాసింది. 





వెరందిననాల త 


4. ఆంగ్లంలో భారతీయ కవిత (ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లీషు) ౩. 
ఆర్‌. శ్రీనివాస అయ్యంగార్‌ రచన పే. 184. 

5. రినయజాన్స్‌ ఆఫ్‌ ఇండియా (భారత పునరుజ్జీవనం) జేమ్స్‌ హౌచ్‌. 
కజిన్స్‌ రచన, 


66 నరోజిసీ నాయుడు 


మనోహరమైన యీగీతంలో సరోజినీదేవి "ప్రైవేటు జీవితపు లోతుల్లోకి మనం 
తొంగిచూడ గలుగుతాం, 

ఒకవైపు తన హృదయానికి సన్నిహితుడైన మిత్రుడు గోఖలే, మరొకవైపు 
తాను పూలల్లో పెట్టి పూజించుకున్న తం(డీ యిద్దరూ కొన్నిరోజుల వ్యవధిలోనే 
మరణించడంవల్ల సరోజినీదేవి గుండె చెరువైనంతగా పరితాపంలో పడిపోయింది. 
గోపాలకృష్ణ గోఖలే 1915 ఫిబవరి 19 వ తేదీన పరమపదించాడు. ఆయనపై 
తాను రాసిన గీతం [కింద సరోజినీదేవి గోఖలేను _పశంసిస్తూ యీ విధంగా రాసు 
కుంది. గోపాలకృష్ణ గోఖలే : యోగీశ్వరేశ్వరుడు: జాతీయ నీతికి నిలిచిన సైనిక 
యోధుడు. ఆయన జీవికం ఒక ఖీష్మ(ప్రతిజ్ఞ, ఆయన మరణం భారతీయ సమై 
క్యతా యజ్ఞంలో ఒక మహాహుతి,”” 

గోఖలేకంటే ఒకనెల రోజులు ముందుగా - అఘోరనాథుడు మరణించాడు. 
ఈ వార్త విని సరోజినీదేవికి గోఖలే లేఖ రాశాడు. “నేను దగ్గరలోవుంటే 
స్వయంగా వచ్చి కలుసుకొని పలకరించేవాణ్ణి. యిప్పటి యీ శోకం శాశ్వతంగా 
లోకంలో నిలిబే శ్లోకాలై పారాలని నా ఆకాంక్ష. పాపం గోఖలేకు తనకే మరణం 
ఆసన్నమై వుందని తెలియదుగదా ! తరువాత సరోజినీదేవి రాసుకుంది! “ఆయన 
యీ మాటలు ఫి(బవరి 12 వ తేదీన రాశాడు. తనకే మృత్యువు ఆసన్న మవుతున్న 
దనే సూచనకూడా లేని సమయంలో.” 


అతి సున్నిత మనస్కురాలు, గా థానుభూతులకాణాచి అయిన సరోజినీదేవికి 
1915 చాలా సంతాపకరమైన సంవత్సరం. ఆ కాలంలో (కమ్మిన విచార 
నిస్ప హావేశ మేఘాలు కురిసిన కన్నీటి వర్షధారలు “తెగిన రెక్క” కవితా సంకల 
నంలో గీతాలె వెలిశాయంటే ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఈ కావ్య సంకలనంతో 
ఆమె వ్యక్తిత్వం విళ్లై ఇక వేదాంతభావనలో పూర్తిగా లీనమై పోయింది. కాళీ 
మాతను గురించి సరోజినీదేవి రాసిన కవితలో అనంతత్వంలో కలిసిపోవాలనే 
ఆకాంక్ష కట్టలు తెంచుకుని ప్రవహించింది. 


కాళీమాత 
అందరూ ; కాలీమాతా, కరుణా సమేతా! 


ఓ భయంకర జగజ్జననీ, 
దయాపూర్ణ (పభాఖనీ ! 


“తెగిన రెక్క తో నతతలోశకానికి 67 


కన్యలు : 
వధువులు ః 
తల్లులు ః 

విధవలు ; 
అందరూ : 


చేతివ త్తులవారు కి 


త్యాగకర్మల భోగవల్దీ 
వుణ్యవురుషుల కన్నతల్లీ ! 
నీ మూర్తిని నిలువుకున్న 
వూజా వేదికలపుద 
ఆఅలంకరణల మెరువు వూశాం 
అన్ముగహాపార్ధనలు చేశాం 
ఎరన్నవు వళ్టాలతో 

వెసిలి ఆకుల తోరణాలో 
ఉమామాతా హైమజాతా 
దయో కేతా జగన్నేతా! 
పూమొగ్గలు 'రేగుబండ్లు 
అడవిలోంచి కోసితెచ్చాం 
గరమెక్కి మేం చేసిన 
[పార్జ న వర మార్భం తెచ్చాం 
(పనవకాల వాధలోని 
తీయని తలవులు తెచ్చాం 
ఆశతెగిన [బతుకులోని 
వూనలేరుకొని తెచ్చాం 
[(వజలందరి ఆనందం 
దుఃఖం కలుపుకు తెచ్చాం 
వుడమి తల్లి (వశంనలను 
మూటగ ట్టుకుని వచ్చాం 


అందరూ ; 


“తెగిన రెక్క" 


నరోజిసీనాయుడు 
నిన్నవుట్టిన మేకపిల్ల 
[కొ త్త నూర్చిన వంట తెచ్చాం 
విజయమిచ్చిన కత్తి తెచ్చాం 
గర్వరేఖల మచ్చు తెచ్చాం 
కడిపోయిన వరువు తెచా 0 
దుఃఖఘోషల బరువు తెచ్చాం 
[ప్రజలందరి జయణగాథలు 
కన్నీట్లులు కలిపి తెచ్చాం 
[పాద రకలా చర మార్ధ వు 
ర హాస్యాలు రాసి తెచ్చాం 
వురాధర్మ మతాచార 
మణిరాసులు మోనుకొచ్చాం 
మా గుండెల నంగితవు 
పదబంధా అల్లి తెచ్చాం 


మాతృభూమి సేవాగత 
వీరగాథలు తీనుకొచ్చాం 


[ప్రజలందరి వైభవోన్నతి 
[పాగ నంత (ప్రభలు తెచ్చాం 


కావ్యసంకలనంలోని ది టెంపుల్‌ (పేమయా(త్ర) కావ్యంలో 


గర్భగుడి (శరణాగతి) అనే మూడవభాగం లోని (కేమావేశ (భాంతి చిత్రణ 
తాను రాసిన కవిత లన్నిటిలో ఉత్తమో త్తమమైనవని సరోజినీదేవి 1935 మే1వ 
తేదీన అమర్‌నాథ్‌ రూతో చెప్పుకున్న ధి, 


“తెగిన రెక్క” తోనతు త్ర ళో శకానికి 69 


అందరూ అంటున్నట్టు క్ష (ప్రభూ! నీవు 

మట్టి [పమిదలో ఊగే దీపం లోంచి 

వేరుపడి ఆరిపోయే వెలుగు రవ్వవే కానీ -- 
నాకేం బాధ లేదు ... 

[వతిరోజూ వగటికాంతుల తళ ్త్తళల దర్పంతో 
నా చీకటి మార్గంలో రోచిన్సులు వరుస్తున్నావ్‌. 
అందరూ అంటున్నట్టు ఓ [ప్రభూ నీవు 
తరంగాల తాకిడికి జలధి వీడి ఒడ్డువట్టిన 
చిల్లిగవ్వలా పిలువ లేని జీవిమాతుడవే కానీ - 
నాకేం బాధ లేదు... 

శాశ్వతత్వం విరజిమ్మే సన్నని రహన్యధ్యనులు 
నా చెవిలో మార్మోంగే వీచులుగా చేస్తున్నావ్‌. 
అందరు మానవమాుల్లా ఓ (పభూ ! నీవుకూడ 
నొనటి[వాత నుడివినట్టు మృత్యువు నోట్లో 
దూరే మట్టి ముద్దవే కావచ్చు 

నాకేం బాధ లేదు ... 

స్వర్గధామమై వెలిసిన సర్వేశ్వర నివాసాన్ని 

నా గుండెకు దగ్గరగా నడిపించుకు తెస్తున్నావ్‌ . 


స్వాతం త్యోద్యవు శంఖారావం 


సరోజిసీదేవికి మనస్పూర్తిగా (హపియమైన కాలక్షేపం కవిత్వం రాయడం. 
దానిని యిప్పుడు దాదాపుగా వదిలేసి స్వాతం(త్యోద్యమ రంగంలోకి, మహిళా 
విముక్తి ఉద్యమంలోకి దూకింది. అయినా ఆమె ఎన్నడూ తాను గాయనిననే 
విషయం మరిచిపోలేదు. ఇంకా ఎక్కువగా కవిత్వం రాయాలనే వాంఛ ఆమెలో 
ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతూనే వుండేది. “"ఫెదర్స్‌ ఆఫ్‌ డాన్‌” అనే పేరుతో 
ఒక కావ్యం రాయాలని అనుకుంటున్నట్లు 1928 లో తన మితుడు అమరనాథ్‌ 
రూతో చెప్పింది. రూ యిలా రాశాడు, దీనిని గురించి. “ఈ సంకలనం మాట 
ఏమైందో తెలియదు, ఆ కవితలు పోయాయేమో అనిపిస్తుంది”! కాని 1961 లో 
ఒక ఆసక్తికరమైన నంఘటన జరిగింది. “ది ఫెదర్‌ ఆఫ్‌ డాన్‌” అనే పేరుతో 
సరోజినీదేవి అప్రకటిత రచనలతో ఒక చిన్న సంకలనం హైదరాబాదు పొయిటి 
సొసైటీ వారు (ప్రకటించారు. దీనిని గురించి రూ యిలా రాశాడు. 
ఆకర్షణీయంగా చూడడానికి యింపుగ వుంది. 


FEE 
ఒక అజంతా కుడ్య చి(తాన్ని 
ఫోటోతీసి కవరు డిజైను తయారుచేసి (ప్రకటించారు. హైదరాబాదులో చేతితో 
తయారైన కాగితంమీద యీ పుస్టకం ము[దించారు”2 ఈ కావ్యంలో లోగడ 
పకటించని సరోజినీదేవి కవితలు రెండున్నాయి. తరువాత “సెప్టర్‌ ఫ్లూట్‌” 
(మురళీ దండం) అనే పేరుతో ఆమె కవితలన్నీ కూర్చి |పకటించిన సంకలనంలో 
కూడా యీ రెండు కవితలు చేర్చలేదు. హైదరాబాదు పొయిటీ సొమెటీవారు 
(పకటించిన కావ్యంలో చేర్చిన ఆ రెండు కవితలూ ”ది హ్లూట్‌ ష్లేయర్‌' (మురళి 
మోహనుడు) * లిటిల్‌ కన్యా” (చిన్ని కన్నయ్య) ఈ రెండూ కృష్ణభగవానుణ్ణి 





1. సరోజినీనాయుడు, అమర్‌నాద్‌ రనవూ రచన సే. 11. 
2, అదే (గ్రంథంలో శ 21 


స్వాతం(త్యోద్యమ శంఖారావం 71 


గురించి రాసినవే. ఆంటే తాను రాజకీయ మహాసము[(దంలో, దేశస్వాతం[తశీ 
సాధన కృషిలో నిండా మునిగివున్నాననే విషయం తెలిసికూడా ఆమె కవితా 
జ్యోతి ఆరకుండా కొంతవరకు కాపాడుకుంటూనే వున్నదన్నమాట. పాద 
యా(తలూ, జైలు జీవితాలూ, ఊరేగింపులూ, బహిరంగ సభలూ, హర్తాళ్ళూ, హడా 
విడులూ, యివేవీ కవితా సరస్వతి అనుగహెంచడానికి పనికివచ్చే సాధనాలు 
కావు. అందుకే ఆమె తనకు సహజంగా సంకమించిన యీ కఠాకాశలానికి 
తిలోదకాలు యివ్వవలసి వచ్చిందే అని మనస్తాపం (ప్రకటించింది. (బోశెన్‌ 
వింగ్‌ (తెగినరెక్క) సంకలనంలో యీ పంక్తులు చూడండి. 


నీ దగ్గర కొలతవుందా నా కన్నీరు కొలవడానికి 
నాకాపలాకాలవు దుఃఖానికి గణనగా నిలవడానికి ? 
గుండెలో నిస్ప్పృహను కూల్చే గర్వరేఖ గుర్తించడానికి 
[పాక్థ్యానావేదనలు మాన్సే అశ జ్యోతిగా న ర్తించడానికి ? 
చినిగిన విజయ పతాకల జీర్ణారుణరేఖమీద 

కదిలేనా శోకార్తులు, ఉజ్వలదాశామూర్తులు 
తెలుసుకునే గుండె వుందా? 

ర్‌ దగ్గర కొలత వుందా? 


స్వదేశీ ఉద్యమం దేశమంతటా వడివడిగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా 
1905 లో బెంగాల్‌ విభజనను కాం(గెను (ప్రతిఘటించిన తర్వాత యీ ఉద్య 
మానికి యింకా జోరెక్కుపయింది. 1915 లో జాతియ కాంగెను సంస్థ నూతన 
విధానాలను స్వీకరించింది. 916 లో హిందువులు, ముస్లింలు కలిసి కృషిచేసి 


కొత్తసంస్కరణలు కావాలని కోరారు, 


లోకమాన్య బాలగంగాధరతిలక్‌ 1916లో హోం రూల్‌లిగ్‌ స్థాపించాడు. 
అనీబిసెంట్‌ జాతిని మేల్కొల్పి సంపూర్షరాజకీయ స్వాతం(త్య చైతన్యాన్ని 
దేశమంతటా వెదజల్లింది. మహాత్మాగాంకికూడా కత్తులు నూరడం (పారంభించాడు. 


సరోజినీదేవి సంతోషంగా ఉద్యమంలోకి ఉరికింది, 


79 నరోజిసీ నాయుడు 


1917 లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనను గురించి అమర్‌నాథ్‌రూ 
రాశాడు. “సరోజినీనాయుడు ఒక సభలో (వపసంగించబోతున్నది. గాంధీజీకి 
ఆంగ్ల (పసంగాలమీద అయిష్టం. “నేను హిందూస్థానీభాషలో ఎలా మాట్లాడగలనో 
అని భయంగావుంది. ఏం చేయ్యాలో చెప్తా విను. నేను మాట్లాడడానికి లేవగానే 
“ఇంగ్లీషులో ఇంగ్లీషులో? అని విద్యార్థులచేత కేకలు వేయించు అని తన 
స్నేహితుడితో ముందే చెప్పింది.” “కాసి తీరాసమయం వచ్చేసరికి ఆమె 
పర్షియన్‌ కలిసిన ఉరుదు పాండిత్యమంతా వెళ్ల_గ్రక్కుతూ మహోపన్యాసం 
చేసింది*3 అని రూ రాశాడు. సమాసభూయిష్టమైన ఉర్జూభాషగానీ, ఆంగ్లభాష 
గానీ దేశం అన్ని [పాంతాల్లోని (ప్రజలకు అర్థంకాదు. అందుకనే బహుశః ఆమె 
ఇంగ్లీషులోనే చాలా సందర్భాలలో మాట్లాడుతుండేది. యీ రెండిటిలో ఏదైనా 
ఒకటేగదా అన్నట్లు. బీహారు విద్యార్ధి మహాసభకు అధ్యక్షత వహించినప్పుడు 
కూడా ఉర్వూలోనే (ప్రసంగించింది. ఆమెకు వ్యాఖ్యానం చెప్పిన వ్యక్తి, యిలా 
అన్నాడు. “ఆమె (ప్రజలకు సులభంగా అర్థంకాని ఉర్జూభాషలో అధ్యక్షోపన్యాసం 
చేసింది. 4 


1916లో లక్నో కాంగసు మహాసభలో సరోజినినాయుడు మొదటి 
సారిగా పండిట్‌ నెహూను కలుసుకుంది. అదే సమయంలో నెహూ కూడా 
మహాత్మాగాంధీని కలుసుకున్నాడు. సరోజినిదేవిని గురించి రాస్తూ పండిట్‌ 
నెహూ యిలా అన్నాడు. “ఆ రోజుల్లో సరోజినినాయుడు చేసిన గంభీరోపన్యా 
సాలకు నేను బాగా చలించి పోతుండేవాణి అని గుర్తు. వాటినిండా జాతీయ 
భావాలూ, దేశభక్తి తొణికిసలాడుతుండేది. నేనప్పటికే శుద్ధ జాతీయవాదిని. 
కాలేజీరోజుల్లో తలకెక్కిన అయోమయపు సోషలిస్టు భావాలు అప్పటికే నాలో 
వెనుకడుగువేశాయి.”క్‌ 


జాతీయతాచైతన్యం దేశమంతటా వ్యాపించి (ప్రజలు మేల్కొంటున్న యీ 
కాలంలోనే మహిళొవిము క్తి ఉద్యమంలో కూడా గణనీయమైన కృషి జరిగింది. 
మార్గరెట్‌ ఇ. కజిన్స్‌, అనివీసెంట్‌, సరోజినీనాయుడు (ప్రభృతులు యీ 





లి. సరోజినినాయుడు అమర్‌నాథ్‌రూ రచన షే. 7. 
4. సరోజినినాయుడు అమర్‌నాథ్‌రూూ రచన పే. 8. 
ఫ్‌, జవహర్‌లాల్‌ స్వీయ చరిత "పే. 38, 


సా్యత ౦ [త్యోద్యమ శంఖారావం 78 


రంగంలో కూడా దిగి మహిళాొలోశకాన్ని (ప్రభావితం చేశారు. కాకళాలీయ 
న్యాయంగానే కావచ్చుగాని, యీ రోజుల్లోనే 1917లో మనదేశానికి తరువాత 
కాలంలో (ప్రధానమంత్రి పదవి నధిప్పించిన మహిళామణి ఇందిరాగాంధీ జన్మిం 
చింది. ఒకనాడు సమాజంలో ఏమాత్రం స్థానంలేని మహిళదేశంలో అత్యున్నత 
పదవి నధిష్టించడం, 50 ఏండ్లకాలగమనంలో వచ్చిన మార్పును సూచిస్తున్నది. 
1917 నవంబరు 19వ తేదిన నె(హూకు కూతురు పుటైన సందర్భంగా అభినందన 
లేఖ రాస్తూ సరోజినీనాయుడు “యీ నీ కూతురు భారతదేశపు నూతనాత్మగా” 
విలసిల్లుతుందని జోస్యంచెప్పి ఆశీర్వదించింది. 


1919 లో సరోజినీనాయుడు మూడవసారి ఇంగ్లాండు వెల్లింది. అప్పటికే 
ఆమెకు (పభుత్వం మీద యుద్ధం (ప్రకటించిన నాయకురాలిగా గుర్తింపు వచ్చింది. 
అంటే భారతదేశ స్వాకంతళ్యసమరంలో అహింసాదళనాయుకురాలని. 1920 లో 
భారతదేశానికి తిరిగివచ్చింది. తరువాత దేశంలో పోరాటాలూ, హర్తాళ్ళూ 
కోర్టువిచారణలూ శరపరంపరలుగా సాగాయి. 1922లో మహాత్మాగాంధీ కేసు 
విచారణ జరిగింది. కోర్టు విచారణకు సరోజినీదేవి కూడా హాజరైంది. 1922 
మార్చిలో బాంబే _కానికల్‌లో యిలా రాసింది. “చట్టరీత్యా నిందితుడు, నేరస్థుడు. 
అయితేనేం, మహాత్మాగాంధీ కోర్టులో అడుగుపెట్టగానే అక్కడివారందరూ 
అ(ప్రయత్నబద్ధాంజలులై లేచి నుంచుని సగౌరవంగా స్వాగతమిచ్చారు. (ప్రసన్న 
పదనుడూ, (ప్రశాంతగంభీరుడు, మొక్కవోని ధైర్యశాలి అయిన రెబ్బవంటి ఆ 
సన్నని వ్యకి చాలీచాలని ఖద్దరు అంగవస్త్రం కట్టుకొని వచ్చాడు (ప్రియశిష్యుడూ, 
జైల్లో సహచరుడూ అయిన శంకర్‌లాల్‌ బ్యాంకర్‌తో కలిసి. “నేను మూర్చవచ్చి 
పడిపోతే పట్టుకోడానికా నా (ప్రక్కనే కూర్చున్నావ్‌?” అంటూ నావైపుచూస్తూ 
ఒక హాస్యోక్తి విసిరివేశాడు, పసిపిల్లవాడి చిరునవ్వులోతుల్లో నుంచి లేచి ధగధగా 
మెరుస్తూ లోకం గుండెలమిదికి పాకే కాంతి పుంజాలపంటి తన సహజ గంభీర 
మందహాసంతో. అక్కడచేరిన వారందరినీ ఒకసారి తేరిపారచూసి “ఇది కుటుంబ 
సభ్యులందరూ ఒకచోట కలుసుకున్న సందర్భంగా వుందిగాని కోర్టులాగా లేదే” 
అన్నాడు గాంధీజీ. న్యాయాధిపతివచ్చి తన ఆసనంలో కూచోగానే ఆ గుంపులో 
వున్న (పజలందరి ముఖాలమిద ఒక భయరేఖ, ఒక గర్వస్పూర్తి, ఒక ఆశాకిరణం 
అన్నీ చిందులు తక్కాయి. === న్యాయాధిపతి మెచ్చుకోదగినవాడు, ధర్మ 
నిర్వహణ దీక్షలో ధైర్యశాలి, స్థిరచిత్తుడు మా అందరికి ప్రశంసాపా(తుడు. మాట 


74 నరోజినీ నాయుడు 


మర్యాదలు ఎరిగినవాడు. అపూర్వమైన యిటువంటి పరిస్థితి (ప్రాధాన్యతను 
గుర్తించిన సమర్థుడు. సాటిలేని మేటియెన ఒక మహావ్యక్తి గొప్ప దనాన్ని 
గుకీర్తించి (ప్రశంసించే నేర్పుకలవాడు....విచ్వితమైన ఆ విచారణ కొనసాగుతున్నది. 
నా హృదయానువ ద్ర, పరమగురువై న మహాత్ముని రసనా(గంనుండి జాలువారు 
తున్న మాటలు-మాటలుకావవి, భవిష్యత్తులో యథార్దాలుగా వెలుగబోతున్న 
అనశ్వరమైన కాంతిపుంజాలమూటలు-విని గుండెగుడిలో పెట్టుకుని విప్పుకుంటు 
న్నంతసేపూ నా ఊహలు విహంగాలై యుగయుగాల మానవ చరి తాకాశవిధుల్లో 
ఎగురుతూ ఎగురుతూ, మరోదేశం మీదికి వెళ్ళివాలాయి. మరో యుగంలో అక్కడకూడా 
యిటువంటి నాటకమే (పదర్శించిండి చరిత. దైవాంశసంభూతుడైన ఒక మహా 
(ప్రవక్తను, మానవజాతికి రక్తబంధువై పుట్టి ధైర్యంగా (కేమసిద్దాంతాన్ని 
(పవచించినందుకు శిలువెక్కించి చితవధచేశారు. ఇప్పటికి నాకు బాగా తెలిసింది 
పశువుల కొష్టంలో గుడ్డు ఉయ్యాలలో ఊగిన ఆ ఏసుప్రభువు ఒక్కడే యీ 
మహాత్మునికి చరిత్రలో సాటియెనవాడు. అజేయుడైన యీ భారత స్వాతంత్య్య 
దేవతామూర్తి, తన [సేమభావుప్రవాహాలను మానవజాతిమీద పారించిన 
మహనీయుడు, ఆయన చెప్పిన మనోహరమైన మాటల్లోనే చెప్పాలంటే “చేద 
వారిని కేదవారిమన స్తత్వంతోనే సమీపించి” లాలించిన దర్శిద నారాయణ 
ప్రభువు ___ మూ యిద్దరు (మభువులే ఒకరికొకరుసాటిి', మహాత్మాగాంధీకి 
ఆరేండు జైలుశిక్ష వేశారు. గా_ధీజీ అరెస్టుఅయిన తర్వాత, ఆయన శకార్య 
క్రమాన్ని స్వీకరించి, సరోజినీదేవి ఖద్దరుధారిణిమై దేశమంతటా పర్యటించింది. 


1925 డిసెంబరులో జరిగిన కాన్పూరు కాం(గెను మహాసభకు అధక్ష్యు 
రాలుగా ఎన్నికైంది. ఎన్నికై న అధ్యక్షురాలిగా ఆమెను అక్టోబరులో (ప్రకటించారు. 


అప్పుడు అధ్యక్షస్థానంలోవున్న మహాత్మాగాంధి నాస్థానంలో వుండవలసిన వ్యక్తి 
సరోజినిదేవి అన్నాడు. 


అధ్యక్షస్థానంలో ఒక మహిలామణి కూచోవడం ఒక కొత్త విశేషం. 
గాంధీజీ ఆమెకు చార్జీ అప్పగించాడు, ోోకుప్తంగా రెండు మాటలు చప్పి” ఆమె 
చార్జీ తీసుకున్నది. ఆమె చేసిన అధ్యక్షోపన్యాసం, బహుశః అన్నిటికంటే, 
క్షుపంగా వుంది. రాజకీయపార్టీలలో ఐక్యత రావాలనీ, అసలు భారతీయులందరి 
లోనూ ఐక్యతరావడం అవసరమనీ “*స్వేచ్చకోసం జరిగే యీ సమరంలో 


స్నేహానికి సేతువు 75 


భయపడడం క్షమించరాని (దోహచర్య. నిస్పృహచెందడం క్షమించరాని 
అపరాధం” అంటూ ఆమె ఉద్బోధించింది. 


స్నేహానికి సేతువు 


వ్యక్తులతో స్నేహం కట్టడంలోనూ, దానిని అవిచ్చిన్నంగా కొనసాగించడం 
లోనూ సరోజినీదేవి మంచి నేర్పరి. ఆమె స్నేహితులలో చాలా మంది యిప్పటికి 
ఆమెను గురించి ఎంతో ఆదరణతో అప్యాయంగా మాటాడుతుంటారు. కాని ఆమె 
సాధించిన ఘనకార్యం ఏమిటంటే వివిధ జాతులు, మతాలు, కులాలమధ్య 
సామరస్య సేతువు నిర్మించడం, పరస్పర విశ్వాసం వారిలో పురికొల్పడం. 
మిస్‌ మేయో రాసిన “మదర్‌ ఇండియా” అనే (గంథం భారతదేశ పరిస్థితిని 
ప్రపంచానికి అపసవ్యంగా వర్ణించి చెప్పింది. దీనికి విరుగుడుగా యథార్థ 
పరిస్థితిని లోకానికి చాటడానికి గాంధీజీ భారతదేశపు అనధికార రాయబారిణిగా 
సరోజిసీదేవిని పంపించాడు. ఆయనకు విశ్వాసపాతులై న అనేకమంది సహచరుల్లో 
నుండి సరోజినీదేవిని ఏరి నిర్ణయించడం నిజానికి ఆయన చేసిన నిర్ణయాలన్నిం 
టెలో అత్యు త్రమమైనదని చెప్పవచ్చు. అమెరికాలో పర్యటిస్తూ సరోజినీదేవి రాసిన 
లేఖలు పేరుకు మా(తమే లేఖలు. అవి సాహిత్యభాండారంలో చేర్చదగిన మణి 
పూసలు. ఆ లేఖలను పరిశీలిస్తేగాని ఆమెలోని మహా (పతిభాసంపద మనకు 
అర్థం కాదు. సజీవచిత్రణతో కూడిన సాహిత్యపు విలువలతో కలకాలం భద 
పరచుకోదగిన, మళ్ళి మళ్ళీ (ప్రకటించుకోదగిన ముఖ్యమైన, రాజకీయ పశ్రాలను 
కూడా ఆమె సునాయాసంగా రాయగలదనడానికి ఆ లేఖలే బుజువు. 


శ ఎకి 


6. భారతజాతియకాంటగెసు చరిత సే. 294. 





16 నరోజినీ నొయుడు 


ఆమె రాక అమెరికాలో ఒక “పెద్ద సంచలనం కలిగించింది. (ప్రజలామెను 
అభిమానించారు, ఆదరించారు, అభినందించారు. న్యూయర్‌ టైమ్స్‌ (పతిక 
సరోజినీదేవి అమెరికా పర్యటన వార్తను యీ విధంగా శీర్షికపెట్టి (ప్రకటించింది. 


భారతీయ కవయిత్రి అమెరికా పర్యటన : పురాతనాచారాలను ఎదుర్కొం 
టున్న భారతీయ మహిళాలోకంలో జరుగుతున్న మార్పులను గురించి సరోజినీదేవి 
విశదికరిస్తుంది 


అమెరికాలోవున్న సమయంలో కొత్తగా మరొక కవితాసంకలనం (ప్రకటన 
జరుగుతుందని అనుకున్నారు, కాని అనేకచోట్ల వరుసగా (_గూపు సమావేశాలు 
జరుపుతూ (ప్రసంగించవలసిన కార్యభారంవల్ల అటువంటి (క్రచురణజరిగే 
అవకాశం లేకపోయింది. 


అమెరికాలోని అన్నిప్రొంతాల్లోనూ ఆమె శకావ్యగానం చేసినప్పుడు 
(శోతలనుండి (బహ్మాండమైన ఆదరణ లభించింది. ఎక్కడికి వెళ్ళినా ఆమెకు 
(జలు ఆదరపూర్వకంగా స్వాగతం పలికారు. రాయబారిణిగా వచ్చిన కవయిఃతి 
గౌరవార్థం జరిగిన అనేక విందుల్లో ఆమె పాల్గొన్నది. అనేక అమెరికన్‌ 
(ప్రముఖుల యిండ్లకు గౌరవ అతిథిగా, స్నేహితురాలిగా వెళ్ళింది. పెద్ద సంఖ్యలో 
ప్రజలు వచ్చిన అనేక సభావేదికలనుండి (ప్రసంగాలు చేసింది. అమెరికాలోని 
కొత్త జీవితం ఆమెను సమ్మోహపరిచింది. ఆమె తనకు రాసిన లేఖల్లో చాలా 
భాగం “యంగ్‌ ఇండియా” పష(్రికలో గాంధీజీ (ప్రకటించాడు. ఆంగ్రభాషా శబ్ద 
జాలంమీద ఆమెకు ఎంత అధికారంవుందో ఆ లేఖలను చూస్తే తెలుస్తుంది. 
సిన్‌సిన్నతినుండి ఒక లేఖ రాసింది, ఆ (ప్రాంతంలోనే నీగోల స్నేహానికి 
పా(తమైన ఒక రచయిత పూర్వం వుండేది. ఆ లేఖలో ఆమె రాసింది. “మిస్టిక్‌ 
స్పిన్నర్‌ అనే (గంథంలోని సందేశానికి కొత్త వ్యాఖ్యానంచెప్పి ఒక (బ్రహ్మాండమైన 
సభలో (ప్రసంగించి యిప్పుడే తిరిగివచ్చాను.”” (ఈ సభకు వచ్చినవారి తం(డ్రులూ, 
తాతలూ హోరియెట్‌ బీచర్‌స్టోప్‌ అనే రచయిత్రిని ఎరిగినవారు. అంకుల్‌ టామ్స్‌ 
క్యాబిన్‌ నవలను ఆమె రాస్తున్న సమయంలో వారున్నారు.) సరోజినీదేవి “ఒక 
వూనకం వచ్చిన మనిషి’ గా ఆ సభలో (ప్రసంగించిందిట. (ప్రసంగం విన్నవారికి 
కాలకాలం ఉత్సాహం కలిగించే ఒక మహత్తర సందేశాన్ని ఆమె యిచ్చిందని 
అక్కడివారు అందరూ అన్నారుట. హోరియెట్‌ బీచర్‌స్టోప్‌ రచనలోని సందేశం 
లాగా సరోజినీదేవి సందేశంకూడా బానిసత్వం నుండి విముక్తి - అయితే మరొక 


చన్నేవోనికీ సేతువు 77 


దేశంనుండి వచ్చిన ష్య క్రిచెప్పిన మరొక పద్ధతి, మిస్టిక్‌ స్పిన్నర్‌లోని సందేశానికి 
ఒక రచయి।తి చేసిన వ్యాఖ్యానం. 

కాలిఫోర్నియాలో “*పూలతోనిండిన” రోడ్లనూ, సముదపు నురుగు 
పారిన పొలాలనూ” సరోజినీదేవి ఆనందంతో తిలకించింది. అక్కడికి వలసవచ్చి 
వుంటున్నవారు మొదటో స్వదేశానికి తిరిగి వెళ్ళేసంకల్పంతోనే వచ్చారు. అందు 
వబ్ల అలా కాలక్షేపం చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు. కాని ఒక స్థిరమైన 
సాంఘిక సంప్రదాయం ఏర్పాటుచేసుకోవాలనిగానీ, విద్యావిషయమైన ఘనత 
పొందాలనిగానీ వారికి తట్టలేదు. ఆ విషయాలువారు అంతగా పట్టించుకోలేదు. 
ఇతరజాడులనుండి వచ్చినవారు ఆ విధంగాచేసి అమెరికన్లు అనిపించుకొన్నారు. 
యీ కొత్తలోకంలో ఒక భాగంగా, అమెరికన్‌ జాతిలో భాగంగా పరిగణన 
పొందారు. ఇటువంటి (ప్రయత్నమేదీ మనవారు చేయలేదు”. ““ఆ(ఫికాలో, 
అమెరికాలో పర్యటించిన తర్వాత నేను నిశ్చయించుకున్న దేమంటే, భారతదేశానికి 
కూడా (ప్రపంచంలోని స్వతంతదేశాల బృందంలో సమాన గౌరవస్తాయి వస్తేగాని 
ఏ(ప్రాంతంలో వలసవెళ్ళివున్నా, భారతీయులకు సంతృప్తికరమైన జీవనపరిస్థితులు 
ఏర్పడవు” అని సరోజినీదేవి రాసింది. 


అమెరికాలో, కెనడాలో తను పంపిన రాయబారిణి, సరోజినీ దేవి 
పర్యటనలవల్ల కలిగిన సుముఖ వాతావరణం, (ప్రజలపై దాని ప్రభావం చూసి 
గాంధీజీ చాలా సంతోషించాడు. 1929 జాలై నెలలో సరోజినీదేవి తిరిగి 
స్వదేశానికి వచ్చినప్పుడు ఆయన యిలా రాశాడు. “*పశ్చిమదేశాలలో అనేక 
ఘనవిజయాలు సాధించి మన దేశ(దిమ్మరి గాయనీమణి స్వదేశానికి తిరిగివచ్చింది. 
అమె పర్యటన (ప్రభావం అక్కడి (పజలమీద ఎంత గట్టిగా పడిందో చెప్పాలంటే 
దానికి రాబోయే కాలమే సాక్షి. అమెరికాలోని “ప్రైవేటువ్యక్తులద్వారా అందిన 
సమాచారాన్నిబట్లి చూస్తేమటుకు ఆమె అక్కడ చేసినకృషి అమెరికా (ప్రజల 
మనస్సులమీద, గాఢమైన ము[దవేసినట్లు తెలుస్తున్నది. ఆమె తన అపూర్వ 
విజయయాత్ర ముగించుకుని దేశంలోకి వచ్చింది, మనం ఎదుర్కుంటున్న 
క్లిష్టమైన అనేక సమస్యల పరిష్కారకృషిలో పాలుపంచుకోడానికి. అమెరికా 
(పజలమీడ విజయవంతంగా ఎంత గాఢమైన (ప్రభావము(దవేసిందో, అంతగా 
ఆమె మనలను కూడా (ప్రభావితం చేయగలదని ఆశిస్తున్నాను.”” 

గాంధీజీకి ఆమెరాహే లేఖలు తరచు సుదీర్హంగా వుండేవి. సరోజినిదేవి 
ఆ విషయంలో తనను క్షమించమని గాంధీజీని కోరింది. ఈ సుదిర్థ (పేమ 


78 నరోజిసనీ సాయుడు 


లేఖలు3) ఆ ోకోడిగీతలదసూరీ” అంటే తనకెంతో యిష్టమని గాంధీజీ జవాబు 
రాశాడు, 


హైదరాబాదులోని "గోల్డెన్‌ త్రెషోల్డ్‌” భవనంలోతానున్న స్వల్పకాలంలో 
తన కుటుంబజీవితాన్ని వర్ణిస్తూ సరోజినీదేవి ఒకసారి పండిట్‌ నెహ్రూకు లేఖ 
రాసింది. “_హపియమైన జవహర్‌, “స్వర్లప్రాంగణం?” భవనంలో నల్లటేకులో 
నగీషీలు చెక్కిన నా మంచంమీద కూచోని నీకు రాస్తున్నాను. రస్‌తఫారీ, 
పావోనోర్మి, నికాలోపిశానో, డిక్‌డిక్‌ మహజంగ్‌-మా యింటిని పరిపాలించే యీ 
చతుష్పాదులు నాచుట్టూ మూగి ఆడుతున్నాయి. తోటలో గుల్‌ మొహర్‌, ఎరరోజా 
చెట్లమీద పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి! .... *బొంబాయినుండి యిప్పుడే 
వచ్చిన ఫియెట్‌కారు చూసి పద్మజ మోజుతో గంతులేస్తున్నది, గోవింద్‌ ఆలశ్యంగా 
వచ్చి వేళగానివేళలో భోంచేస్తున్నాడు. పదార్థాలు “ఖై గారాబై గన్‌? “ఫాల్సా 
జర్‌బక్‌”. హాయిగా రాళ్ళరప్పల్లో నీళ్లల్లో ఆడుకోవచ్చుగదా అని మేం 
పోదలచుకున్న చోటికి ప్రయాణానికి భంగంకలిగించవద్దు దేవుడా అని లోలోపల 
ప్రార్థనచేస్తూ భోంచేస్తున్నాడు''2. స్వేచ్చ తొణికిసలాడే యిటువంటి కుటుంబ 
జీవితం అంటే సరోజిసీదేవికి చాలా యిష్టం. అది ఆమె మనస్సుమీద టానిక్‌లా 
పనిచేసేది. ఈ విధంగా యింటిపట్టున అప్పుడప్పుడు కాలక్షేపంచేసే అవకాశం 
లేకపోతే ఏంచేసేది ఆమె? తానే రాసుకుంది! “ఒక్కముక్కలో చెప్పాలంటే 
1౪21 నుండి చూస్తే మొట్టమొదటిసారిగా యింటిపట్టునవుండి హాయిగా కాలం 
గడుపుతున్నాను. ఇది నిజంగా మనస్ఫూర్తిగా నేను అనుభవిస్తున్న సెలవు. 
ఎవరిపట్లనో (శద్ధలూ, బాధ్యతలూ, విధులు అన్నీ అవతలు కెట్టేశాను. ఈ బాధల 
సర్పాలేవీ యీ స్వర్గంలోకి రాకూడదు. తప్పేకావచ్చు కాని ధైర్వంగా కొన్నాళ్ల 
పాటు పదవిని వదలి వచ్చేశాను. ఎందుకంటే అందం, ఆనందం నిండిన సుఖ 
వాతావరణంకోసం నా ఆత్మపరితపిస్తున్నది = మొలుచుకొస్తున్న మొక్కలకోసం, 
గూళ్ళుకడుతున్న పక్షులకోసం, పాటలురాసిన కవులకోసం, పిల్లలు, పెంపుడు 
కుక్కలు, పాత స్న్నేహితులకోసం, మన తలనొప్పి రాజకీయాల్లో ఆత్మ విధ్వంస 
కరమైన కార్య[(క్రమాలనుండి, నిర్మాణకార్య(క్రమాలనుండి కాస్త విశాంతికోసం, 
కొంచెంసేపు దూరంగా వుండడంకోసం.” 


mn కాలం 


1. ఎ బంచ్‌ ఆఫ్‌ ఓల్డ్‌ లెటరు (పాతలేఖలు) పె. 112. 
2, అదే (గంథం సే. 42. 


స్నేహానికి సేతువు 79 


దేశ విభజన సమయం దగ్గరపడుతున్న కొద్దీ సరోజినీదేవి గుండెల్లో విషాద 
చాయలు గూడుకట్టుకున్నాయి. ఆ సమయంలో తూర్పు బెంగాల్లో (గ్రామ 
(గ్రామానికి తిరుగుతున్న గాంధీజీ దగ్గర ఆమె మనస్సు (వాలి వుంది. ఆయనతోనే 
తిరుగుతోంది. 1946 లో గాంధీజీకి లేఖ రాసింది శాంతిసికేతనం నుండి; 
“స్వామీ యిది లేఖకాదు, _కేమభావపదర్శన, విశ్వాస[పకటన. ఏ మాతం 
వీలున్నా రెక్కలు కట్టుకునివచ్చి నీముందువాలి వుండేదాన్ని, ఒక్కక్షణం పాటైనా. 
ఆ (పయత్నం కూడా చేయకుండా బెంగాలువదలిపోవలసి వచ్చినందుకు నన్ను 
క్షమించు. నిజానికి నిన్ను నేను (పత్యక్షంగా చూడనూ అక్కరలేదు, మాట్లాడనూ 
అక్కరలేదు. ఎందుకంటావా, నా కళ్ళల్లో నీవెప్పుడూ కాపురం చేస్తూనేవుంటావు. 
నీ సందేశం నా గుండెలో ఎప్పుడూ కూనిరాగాలుతీస్తూ లోకానికి వినిపిస్తూనే 
వుంటుంది. 


డైయమైన యాశ్రిక(ప్రభూ ! ఆశారథం మీద మానవ(-పీమ భావనా 
పథంలో సాగించు ని యాత. స్పెయిన్‌ భాషలోవున్న నుడికారం (ప్రకారం 
“దేవునితో పో.’” సనికేమో అవుతుందని నాకు భయంలేదు. ఉన్నది నాకు 
ఒక్కటే : నీ లక్ష్యంలో విశ్వాసం.” సరోజిని ౩ 


అమర్‌నాథ్‌ రూ తాను ఇంగ్లాండు (ప్రయాణమై వెళ్ళుతున్నప్పుడు తనకు 
సరోజిందేవి అక్కడి (ప్రముఖులకు పరిచయలేఖలు రాసి యిచ్చి పంపిందని 
చెప్పాడు. బెర్నార్డ్‌ షా, వాల్టర్‌డీలామేర్‌, హంబర్డ్‌ ఉల్ఫొ, మిసెస్‌మ(నో, లారెన్స్‌ 
బిన్యన్‌లకు రూూను పరిచయంచేస్తూ లేఖలు రాసింది. రూ అంటాడు, “(పతి 
పరిచయలేఖలో ఆహాదకరమైన భామా సౌష్టవం వెల్లివిరిసింది” ఇంగ్లాండు వెళ్ళి 
కలుసుకున్నప్పుడు బెర్నార్న్‌మా శ్రీమతి నాయుళ్లి గురించి కుశల [పశ్నలడిగాడనీ, 
భారతదేశం వచ్చినప్పుడు సరోజినీదేవి జైల్లో వున్నందున తాను ఆమెను కలుసుకో 
లేకపోయినందుకు విచారం (పకటించాడనీ రూ చెప్పాడు. అమర్‌నాథ్‌ రూ 
స్వదేశం తిరిగి రాగానే సరోజినీచేవి వాల్టర్‌డీలామేర్‌, హెచ్‌. జి. వెల్ప్‌ల కుశ 
లాన్ని గురించి అడిగింది. వీరిద్దరిని రూ ఇంగ్లాండులో కలునుకున్నాడు. 

| మౌంట్‌ బ్యాటన్‌ దంపతులతో సలోజికీదేవి చాలా “స్నేహంగా వుండేది. 
1948 లో ఒకసారి మౌంట్‌ బ్యాటన్‌ కాశిలో విద్యార్థుల సభలో (ప్రసంగించ 





శి. గాంధీతో గడిపినరోజులు ; నిర్మలకుమార్‌బోస్‌ రచన. చే. 139 
ఆసియా పబ్లిషింగ్‌ హౌస్‌, 1953 


80 నరోజిసీనాయుడు 


డానికి వచ్చాడు. విద్యార్థులవేపు వేలు చూపించి ఊపుతూ ““అలరికుంకలు, 
అల్లరికుంకలు” అని అనమని సరోజినీదేవి మౌంట్‌ బ్యాటన్‌కు సలహా యిచ్చింది. 


“స్త్రీ అయినందున ఆమెకు వుండే అలునుగానీ, ఆమెకు దేశంలోవున్న 
(ప్రతిషఘ్టగాని నాకు లేదాయె. నేనా మాటలంటే మర్యాద దక్కుతుందా?” అని 
వ్యాఖ్యానించాడు మౌంట్‌ బ్యాటన్‌. 


1947లో అలన్‌ క్యాంప్‌బెల్‌.__జాన్సన్‌కు ఒక లేఖ లభించింది. అది 
“సుప్రసిద్ద రచయి(త్రి సరోజినీనాయుడు" మౌంట్‌బ్యాటన్‌ సతీమణికి రాసిన 
చి తమైనలేఖ * స్వరాజ్యం వచ్చిన తర్వాత ఉత్తర(పదేక్‌ రాష్ట్రగవర్నర్‌ పదవిని 
అంగీకరించిన తర్వాత సరోజీసీదేవి “మామూలు గవర్నకు, గవర్నరు జనరల్‌ 
సతీమణికి” రాసిన లేఖలో మౌంట్‌బ్యాటన్‌ సతీమణి భారతదేశానికి చేసిన 
సృవలను (ప్రశంసించింది. ఆ లేఖ చివరిలో యిలా రాసింది. “నేను ఎంతకాలం 
యీ రాష్ట్రంలో వుంటానో చెప్పలేను, కానినా అదృష్టం షమిటంటే పూర్తి అవ 
కాశం లభించడం, దానిని నేను ఫలవంతం చేసుకోవడం_.అంటే నాలోసి స్నేహ 
వాతావరణం. ఏండ్లూ పూండ్రూ ఒకరి మొగం ఒకరు చూడని శ(తువులుగా వుండే 
స్త్రీలూ, పురుషులూ, ప్రతిరోజూ మా యింటికివచ్చి___ఒక క్షణంపాటు తటపటా 
యించి తిరిగి తేరుకుని.___హాయిగా కలిసి కాలక్షేపం చేస్తారు. అవును.... .... మా 
తోటలోని పచ్చగడ్డిమిద పులులూ, మేకలూ కలిసి మెలిసి పడుకుని వుంటాయి. 
మనం యిద్దరం వీలున్నంత వరకే మేలుచేయగలం (వౌనింగ్‌ చెప్పినట్లు మంచికి 
ఎప్పుడూ వంచనలేదు.”” ఎంత గొప్ప విశ్వాసం !4 

సరోజినీదేవి స్నేహంలోవుండే రహస్యం ఆపదలో అక్కరలో వున్నవారిని 
వెళ్ళి చూసినప్పుడు ఆమె వారిపట్ల చూపే _పేమాభిమానాలు, (శద్రాసక్తులే. 

అన్నికులాలూ, జాతులకు చెందిన వారితో అమె స్నేహంగా వుండేది. 
ఆలీ సోదరులు, మహమ్మదలిజిన్నా, సర్‌సి. పి.రామస్వామి అయ్యర్‌, శ్రీనివాస 
శాస్త్రి ప్రభృతులు సరోజిసీదేవికి తొలికాలపు స్నేహితులు. సరోజినీదేవిని స్మృతి 
పథంలోకి తెచ్చుకుని సర్‌ సి. పి. రామస్వామి అయ్యర్‌ ఒకలేఖ నాకు యిలా 
రాశాడు. సరోజినీదేవి జిన్నాతోనూ, భారత రాజకీయ నాయకుడుగా ఆయన 

4. మౌంట్‌బ్యాటన్‌తో మంతనాలు (మిషన్‌ విత్‌ మౌంట్‌ బ్యాటన్‌) 
ఓ. 195, 


స్నేబోనికి సేతువు 81 


కార్వ_కమాలతోనూ చాలా సన్నిహితంగా వుండేది. గాంధీజీ తర్వాత ఆమె 
జీవితంమీద (ప్రముఖంగా పడిన (పభావం బహుశః జిన్నాదే అనుకుంటాను బుద్ధి 
బలంలోనూ ఆకత్మశక్తిలోనూ ఆమె జిన్నాకంటే చాలా ఎత్తులోనే వున్నప్పటికి 
యిద్దరి మధ్య తేడా స్వయం(పతిభకూ, బుద్ధిబలానికి వుండేతేడా, జిన్నా అత్యంత 
స్వయం (ప్రతిభావంతుడని సరోజినీదేవి భావించినట్లు కనిపిస్తుంది. (ప్రధాన 
భారతీయ నాయకులను గూర్చి రాసిన ఒక (గంధంలో జిన్నానుకూడా చేర్చివుండ 
వలసిందని ఆమె నాతో అన్నది. అతడు నాయకా[గేసరులలో ఒకడని కూడా 
ఆమె వ్యాఖ్యానించింది.” 


సరోజినిదేవికి మరొక ముఖ్య స్నేహితుడు దీనబంధు సి. ఎఫ్‌ ఆం(డూస్‌ 
ఇద్దరికీ కాం(టాక్టు కూలీల సమస్యలలో ఆసక్తి మెండు. మిస్‌. మేయో (గంధం 
లోని విషయాలను ఖండించడానికి సరోజినీదేవి అమెరికా దర్శించిన కాలంలోనే 
ఆం(డ్రూస్‌ కూడా అమెరికా వెళ్ళాడు. ఆయన గాంధీజీతో సరోజినీదేవిని గురించి 
యీ విధంగా అభిప్రాయం చెప్పాడు. 


“సరోజినీనాయుడు అమెరికా పర్యటన అద్భుతంగా వుంది. (పజలందరి 
హృదయాలనూ ఆమె ఆకట్టుకుంది. ఎవరినోటవిన్నా, ఎక్కడ చూసినా ఆమెను 
గరించి పొగడ్రే కాని మరోమాట వినిపించలేదు ౨) 


సరోజినీదేవి తన స్నేహంతో సమకాలికులైన అనేకమంది రచయితల 
హృదయాలను ఉ'రూత లూగించింది, “జెస్టింగ్‌ పిలేట్‌” అనే తన రచనలో 
అల్లస్‌ హక్సొలీ ఆమెను గురించి (పముఖంగా రాశాడు, 1925 లో ఆమెను 
బొంబాయిలో కలుసుకున్నప్పుడు హక్స్‌లి యిలా ఆన్నాడు. ోబొంబాయిలో 
వున్నప్పుడు కొత్తగా అఖిలభారత కాం(గెస్‌ అధ్యక్షురాలుగా ఎన్నికైన సరోజినీ 
నాయుణ్ణి కలుసుకోవడం మా అదృష్టం. గొప్పధీశ క్తి, ఉల్లాసం, మధురభాషణ, 
గుండెధై ర్యం అనే లక్షణాలన్నీ మూర్తీభవించిన వనితామణి, స్వోపజ్జకమైన 
సంస్కృతి, హాస్యో క్తితోకూడిన (శద్ధాసక్తులు ఆమె సొమ్ము. భారత రాజకీయ 
నాయకులందరూ శ్రీమతి సరోజినీనాయుడువంటి వారైతే, యీ దేశం నిజంగా 
అదృష్టవంతమైన దేశం అవుతుంది. 5 


he en జ మదా 


గధ. జెసింగ్‌ పిలేట్‌_డయిరీ ఆఫ్‌ ఎ జర్నీ * ఆల్దస్‌హక్స్‌లీ, పే. 12. 
శు 


84 నరోజినీ నాయుడు 


త్వాన్ని, మనోవిలసనాన్ని, ఆత్మలక్షణాన్ని విశ్లేషించి చూడాలన్నా, వ్యాఖ్యానించు 
కోవాలన్నా, శరీరాన్ని కోసిచూసే (ప్రయత్నం లాగే వుంటుంది. ఆయన మాకు 
నాయకుడూ, స్నేహితుడూ, పితృతుల్యుడే కాదు అక్షరాలా ఆయన మానవ 
జీవితంలో, జీవలక్షణంలో విడదీయరాని ఒక భాగం 


మరుసటి సంవత్సరం సరోజినీదేవి కూడా కన్నుమూసింది. గురుదేవుడైన 
అ మహాత్ముని ఆత్మలోనే యీ భారత కోకిల శాశ్వతంగా తన మృదు మధుర 
సంగితనాదాల సేటికను పదిలంగా భ దపరచుకుంది, 


స్వాతం త్య రణరంగంలో... 


1929 లో సరోజిసీదేవి అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత దేశంలో 
తాడోపేడో తేల్చుకోవలసిన తీవ్రమైన రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా మునిగి 
పోయింది. ఎక్కడ చూసినా హర్తాళ్ళు, ఏరోజు చూసినా అరెస్టులూ, జైలు 
శిక్షలూ, 


1930 మార్చి 12 వ తేదీన మహాత్ముడు ఉప్పు సత్వాగహోద్యమంలో 
దండియా(త్ర (ప్రారంభించాడు. ఆయన ఏరికోరిన 75 మంది అనుచరులతో పాద 
యాత ప్రారంభమైంది. పాదయాత్రలో స్త్రీ లెవరూ పాల్కొనగూడదని ఆయన 
ఆజ్ఞ. పాదచారి బృందం రోజుకు సుమారు 12 మైళ్ళ వంతున యాత సాగిస్తు 
న్నారు సముద(ప్రాతం దగ్గర పడుతున్న కొద్దీ పాదచారుల సంఖ్య వడివడిగా 
పెరిగి పోతున్నది 200 మైళ్ళ దూరానగల దండిగామం ఏప్రియల్‌ ఫవ 
తేదీన చేరుకున్నారు.=24 రోజుల పాదయాత్ర. దండి(గామంలో వేచివుంది 
సరోజినీదేవి మహాత్మునికి స్వాగతం పలకడానికి ప్రార్థన కార్యక్రమం తర్వాత 


స్వాతం త్య రణర౦0గ౦లో ... రిక్‌ 


గాంధీజీ సమః(దతీరాన గుప్పెడు ఉప్పు తీసుకుని ఉప్పుచట్టాన్ని బహిరంగంగా 
ధిక్కరించాడు. అప్పటికే ఆ అహింసా యుద్ధపు వలంటీర్ల సైన్యంలోకి వేల 
సంఖ్యలో స్త్రీలు వచ్చి చేరిపోయారు వారందరూ సము[దజలం యింటికి తీసుకు 
పోవడానికి కుండలతో సహా వచ్చారు. వృధాగా పడివున్న ఉప్పుమూట కట్టుకుని 
పోవడానికి ఉద్యుక్తులై వచ్చారు. ఇంతకు ముందెన్నడూ యిల్లుకదలని ఆ స్ఫ్రీ 
జనం ధైర్యసాహసాలను మహాత్ముడు వేనోళ్ళ (ప్రశంసించాడు. వారు నిర్వ 
హించిన పాత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని ఆయన ఆశీర్వదించాడు. 
అప్పటితో ఆయన (ప్రారంభించిన యీ మహోద్యమంలో చేరే అవకాశం భారత 
మహిళా లోకానికి కూడా దక్కింది. 


గాంధీజీ గుప్పెడు ఉప్పు పట్టుకొని చేయె త్తగానే స్వరాజ్యదాతకు జేజేలు” 
అంటూ సరోజినీదేవి నినాడం యిచ్చింది. అందరూ చేయెత్తి జై కొట్టారు వేలాది 
యువతీమణులు సముదపు నీటిలోకి దిగారు కుండలతో, గుండెలతో ముంచుకో 
డానికి. పోలీసులు వెంటనే అరెస్టులు (ప్రారంభించారు దేశమంతటా గగ్గోలు 
పుట్టింది. గాంధీజీ ప్రవచించిన అహింసా సిద్ధాంతానికి ఎవరూ భంగకరంగా 
ప్రవర్తించలేదు గాంధీజీ అరెస్టు అయి జైల్లో వున్నాడు. ఆయన ముఖంమీద 
సంతృ పిరేఖలు తారాడుతున్నాయి. సరోజినీదేవి జైలుకు వెళ్ళి ఆయనను 
చూసింది. అబ్బాస్‌ త్యాబ్‌జీ అరెస్టు అయిం తరువాత ఆమెను ఉద్యమానికి 
నాయకత్వం వహించమని గాంధీజీ ఆదేశించాడు. హుటాహుటిగా సరోజినీదేవి 
ధార్శ్గనకు వెళ్ళి (బహ్మాండమైన అహింసా సేనకు నాయకత్వం చేపట్టాలి. 
ఆమెనూ అనుచరులనూ ధార్శనలోనే ఆపివేశారు. మండిపోతున్న ఎ(రసి ఎండలో 
వారందరూ రోడ్డుమీదే కూచున్నారు. దాహం వేస్తున్నది. నీళ్ళబండ్లు వస్తూన్నా 
యని ఆశపెట్టి పోలీనులు వారిని ఆపివేశారు కాని తీరాబండ్లు వచ్చిం తర్వాత 
వారిని తాగనిస్టేగదా పోలీసులు. వద్దన్నారు. ఒకే అమెరికన్‌ పౌరుడు ఆ సంద 
ర్భాన్ని వర్ణిస్తూ యిలా రాశాడు. “దుమ్ము లేస్తున్న రోడ్డు... ఒకస్త్రీచుట్టూ గుంపుగా 
చరి రోడ్డునిండేట్లు జాతీయవాదులందరూ కూచున్నారు ఆమె పడక కుర్చీలో 
కూచుని ఉత్తరాలు రాసుకుంటూ, కదురువడుకుతూ కాలక్షేపం చేస్తోంది. వారి 
కెదురుగా దాదాపు అంతమంది పోలీసులు నుంచున్నారు చేతుల్లో లారీలు, తుపా 
కులు పట్టుకుని. పోలీసులు మర్యాదగానే మాట్లాడుతున్నారు కాని ధార్మన ఉప్పు 


86 నదోజినీనాయుడు 


కొటార్ల మీదికి దండెత్తిపోతున్న జాతీయవాదుల్ని, అక్కడినుంచి ఒక్క అడుగైనా 
ముందుకు వేయనీయకూడదనే దృఢ నిశ్చయంతో ఉన్నారు” 1 


“ాంతిలేదు” (ఐ ఫౌండ్‌ నో పీస్‌) అనే తన (గంధులో మిస్టర్‌ వెబ్‌ 
మిల్లర్‌ యీ చరిత్రాత్మక మహోద్యమాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. అంతు 
లేని ఆనందంతో ఆయన దాన్ని మెచ్చుకున్నాడు “(ప్రసిధ్ధ భారతీయ కవయిత్రి 
సరోజినీనాయుడు ధార్శన దగ్గరవున్న ఉప్పు కొటార్ల మీద జరుగుతున్న అహింసా 
త్మక దండయా,తకు నాయకత్వం వహించింది అక్కడికి దగ్గరలోవున్న రైలు 
స్టేషను డుం(గీ. అది చాలా మారుమూల (ప్రాంతం. కావలసిన తిండీ, నీళ్ళూ 
కూడా వెంటబెట్టుకు పోవలసిందే. అక్కడ ఏం దొరకదు. డుం(గీనుండి ప్రయాణా 
సౌకర్యం ఏర్పాటు చేయమని (శ్రీమతి నాయుడుకు టెలిగ్రాం పంపు. లేకుంటే 
మైళ్ళు మైళ్ళు నడవవలసి వస్తుంది కావలసినంత నీరు మాత్రం సీసాల్లో పట్టుకు 
వెళు. ఎందుకంటే అక్కడ ఊళ్ళల్లో దొరికే నీళ్ళు తెల్లవాళ్ళకు పడవు. జబ్బులు 
వస్తాయి 53 


దండయాత్ర (ప్రారంభించే ముందు శ్రీమతి నాయుడు పార్థన చేసింది 
ఆమె వారిని ఉద్చోధిస్తూ ఉపన్యసించింది.”” గాంధీజీ దేహమే జైల్లోవుంది. ఆత్మ 
మీ దగ్గిరే వుంది ఇప్పుడు మాతృదేశ (ప్రతిష్ట మీ చేతుల్లో వుంది. ఏ పరిస్థితుల్లో 
వైనా సరే మీరెవరూ హింసాచర్యలకు పూనుకోకూడదు మిమ్మల్ని కొడతారు 
(పోలీసులు), కాని మీరు మా(తం ఎదురు దెబ్బ కొట్టకూడదు. దెబ్బలు తప్పించు 
కోడానికి చేతులు కూడా ఎ త్తకూడదు.”” ఆమె మాటలు విన్న [పజాసమూహాిలు 
భూనభోంతరాళాలు దద్దరిల్లేటట్లు హర్షధ్వనాలు చేశాయి. 


మిస్టర్‌ మిల్లర్‌ యింకా యిలా రాశాడు. “నేను శ్రీమతి నాయుణ్లి చూడ 
డానికి వెళ్ళాను అప్పుడామె వలంటీరు దళనాయకులకు ఆదేశాలు యిస్తున్నది, 
ప్రజాసమూహాలు పోలీసులమీద పడి చేయి చేసుకోకుండా గుంపుల్ని వారించమని. 
మేమిద్దరం మాట్లాడుకుంటున్న సమయంలోనే ఒక 'విటిష్‌ అధికారి ఆమె దగ్గరకు 
వచ్చి చెయ్యి పట్టుకుని “సరోజినీనాయుడు, నీవు అరెస్టు అయినావు” అన్నాడు. 
ఆమె నవ్వుతూ అతని చేతిని లాగి దులిపికొట్టి “వస్తాను కాని నన్ను తాకకు” 





1. మహాత్ముని ఉద్యమంలో మహిళామణులు (వుమెన్‌ బిమోండ్‌ 
మహాత్మా) పేజీ 150, 


స్వాతం (త్యరణర౦గ౦లో ,,. 87 


అన్నది. ఆ (బిటిప్‌, అధికారి వెంట ఆమె వెళ్తున్నప్పుడు కోప (పదర్శనవంటి 
ఆవేశోత్సాహంతో అక్కడి (ప్రజానీకం ఒక్కుమ్మడిగా హర్వ్వనాలు చేసింది. 
ఆమెను అక్కడి విశాలమైదానం గుండా ఇనుపముళ్ల కంచెతో నిర్మించిన ఒక 
ఆవరణలోకి తీసుకెళ్ళి అక్కడే బంధించారు. తరువాత ఆమెకు జైలుశిక్ష విధిం 
చారు మణిలాల్‌ గాంధీని కూడా అరెస్టు చేశారు, “తొందరగా తెమలవయ్యా, 
సీటూత్‌_బష్‌లన్నీ కట్టగట్టినడువు, త్వరగా వ్యాన్‌ దగ్గిరికి” అంటూ (శ్రీమతి 
నాయుడు మణిలాల్‌గాంధీని హాస్యోక్తులతో త్వర పెట్టింది 


దేశమంతటా అరెస్టుల పరంపర. ఒక మహానదికిలాగా భారతదేశానికి అన్ని 
పాంతాల్లో అరెస్టుల వరదొచ్చినట్లుంది. ఈ పరిస్థితుల్లో 1981 ఫిబవరి 6వ 
తేదిన పండిట్‌ మోతీలాల్‌ న్నెహా మరణించాడు. సరోజినీ దేవికి యిధీ చాలా 
సంతాపకర సంఘటన. తరువాత ఆ సంవత్సర [ప్రారంభంలోనే దేశపరిస్థితిలో 
కొంత మార్పు వచ్చింది. “క్రైస్తవ వైశ్రాయి” అని పేరు పొందిన లార్డ్‌ 
ఇర్విన్‌ కి మహాత్మాగాంధీకి మధ్య స్నేహం కలిసింది ఆగస్టులో రౌండ్‌టేబుల్‌ 
సమావేశంలో పాల్కొనడానికి గాంధీజీతో సరోజిసిదేవికూడా లండన్‌ వెళ్ళింది. 
అక్కడ ఆమె మహాత్ముడికి కుడిభుజంగా వుండడమేకాక స్త్రీల హక్కులకోసం 
గట్టిగా కృషిచేసింది. సమావేశం ముగిసిం తర్వాత సరోజినీదేవి యూరప్‌లో 
పర్యటించి శ్రీనివాసశాస్ర్రితో కలిసి కేప్‌టౌన్‌ కూడా వెళ్ళింది. రెండవ రౌండ్‌ 
టేబిల్‌ సమావేశం విఫలమై నాయకులు దేశానికి తిరిగి వచ్చిం తర్వాత దేశంలో 
మళ్ళీ మూక ఉమ్మడి అరెస్టుల వెల్లువ ప్రారంభమైంది. సరోజినీదేవిక్కూడా 
జైలు తప్పలేదు మీరాబెన్‌ ఉన్నజైల్లోనే సరోజినీదేవిని కూడా కొట్టారు. కవ 
యి(ి రాకముందే జైలుకు ఆమెకు కావలసిన అనేక సౌకర్యాలు వచ్చాయని 
మీరాబెన్‌ రాసింది. “ఒక పరుపూ, (బహూ, దువ్వెనావున్న డె స్పింగ్‌టేబిలూ, 
ముఖం కడుక్కునే వాష్‌స్టాండూ, స్నానాల తొట్టివగరైరా యింకా కర్షెన్లుకూడా 
అవన్నీ చూసి జైలు అధికారిణి మండిపడింది. మర్నాడు వచ్చింది సరోజినీదేవి 
నడుస్తున్న జీవశ కిలా దారిపొడుగునా హాస్యపుజల్లులు చిలకరించుకుంటూ. దేశంలో 
గాజకీయరంగంలో హడావిడి చాలా ఎక్కువగా వుంది. జరుగుతున్న అనేక 
సంఘటనల్లో, కార్యక్రమాల్లో పాలొంటూ ఆమె చాలా అలసిపోయింది 
అయినా వయస్సువల్లగానీ, అనుభవిస్తున్న కష్టాలు, బాధలవల్లగానీ ఆమె గుండె 
ధైర్యం ఏ మా(తం చెక్కుచెదరలేదు. బైట జరుగుతున్న సంఘటనలను గురించి 


88 నసరోజిసీ నాయుడు 


పూర్తి వార్తలు ఆమె ద్వారా నేను తెలుసుకున్నాను. నాకు తెలియని వార్తలు 
ఎన్నోఉన్నాయి జైల్లో ఉన్నవాళ్ళకు చదువుకునేందుకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 
వారప[తిక మా్యతమే యిస్తారు. అందులో కూడా అప్పుడప్పుడు కొన్ని వార్తలు 
కత్తిరించి యిస్తారు. మేమిద్దరం కలిసివున్న మూడు నాలుగు రోజులు సరిపోనే 
లేదు బయట జరుగుతున్న వార్తలన్నీ తెలుసుకోడానికి, అనేక సంఘటనలు, 
కధలూ ఆమె నోటినుండి విని తెలుసుకోడానికి.” 2 


ఒకసారి దెబ్బతింటూ, మరొకసారి దెబ్బకొడుతూ, సమయానుకూలంగా 
ఆరంధిస్తూ, ఆపుచేస్తూ ్రిటిష్‌వారిమీద జరుగుతున్న స్వాతం(త్యయుద్ధం 
ఆ విధంగా కొన్ని సంవపతృరాల దాకా జరుగుతూనే వుంది. 1942 లో 
కాం[గెను వారు “క్విట్‌ ఇండియా తీర్మానంచేసిన ఫలితంగా మళ్ళీ దేశంలో 
మూక ఉమ్మడిగా అరెస్టులు (పారంభమయ్యాయి మహాత్మాగాంధీ, యింకా 
అనేకమంది జాతీయనాయకులతోపాటు సరోజినీదేవిని ఆగాఖాన్‌ భవనం జైల్లో 
సెటార్లు 

ఆగాఖాన్‌ భవనం (బహ్మాండమైన రాజప్రాసాడం అందులో రాజ 
వైభవం ఉట్టిపడుతూనే ఉంటుంది. కాని తలుపులు మూసి ఉంచిన మహా(పాసా 
దాలలో ఉండే ఏకాంత భయంకర పరిస్థితికూశా తొంగి చూస్తూనే ఉంటుంది 
ఈ విశాల భవనంలోనే గాందీజీ, ఆయన భార్యా, సుశీలానాయర్‌, మహదేవ 
దేశాయి, ప్యారిలాల్‌ , మీరాబెన్‌, సరోజినీనాయుడు (ప్రభృతులందరినీ ఉంచారు, 
గాంధీజీ దంపతులు 70 ఏండ్లు దాటినవారు 


1942 లో “క్విట్‌ ఇండియా తీర్మానం జరిగిం తర్వాత వై(స్రాయిని 
కలవడానికి మీరాబెన్‌ను పంపించారు కాని ఆమెకు (ప్రవేశం దొరకలేదు. 
ఆగస్టు 8 వ తేదీన గాంధీజీ బొంబాయిలో (బహ్మాండమైన సభలో (ప్రసంగించి 
బిర్లా హౌస్‌కు తిరిగి వచ్చాడు. ఆయనతోపాటు తరువాత అరెస్టు అయిన సహ 
చరులు కూడా ఆ యింట్లోనే వుంటుండేవారు. ఒకరోజు అర్థరాత్రి మహదేవ 
దేశాయిని ఫోన్‌ దగ్గిరకు పిలిచి గాంధీజీని అరెస్టుచేయబోతున్నామని (ప్రభుత్వం 
వారు కబురు చేశారు. ఆగస్టు 9 వ తేది తెలతెలవారే సమయంలో పోలీసుబ్బందం 
ఆ యింటి దగ్గిరకు వచ్చింది. గాంధీజీని, ఆయన సహచర బృందంలోని నాయ 


2 ఆత్మయానం (దిస్పిరిట్స్‌ పిలి గిమేజ్‌)_మీరాబెన్‌ రచన... కే. 161 


స్వాతంత్ర్య రణరంగంలో, 89 


కుల్నీ అరెస్టుచేసి తీసుకువెళ్ళారు. వెళ్లబోయేముందు కాస్సేపు ప్రార్థన చేనుకుని 
వారు పోలీసులతో వెళ్ళారు. గాంధీజీ, సరోజినీదేవి, ప్యారిలాల్‌ మహదేవదేశాయ్‌, 
మీరాబెన్లను మాత్రమే పోలీసులు అరెస్టుచేసి తీసుకువెళ్ళారు మొదట్లో. తరువాత 
కస్తూర్చాయి తన భర్త చేస్తున్న పనిలో తానుకూడా పాల్కొనవలసిందే అని పట్టు 
పట్టిన ఫలితంగా ఆమెనూ, సుశీలానాయర్‌ను కూడా అరెస్టుచేసి ఆ జైల్లోనే 
వుంచారు. 


శిక్షపడినవారు (పయాణం చేస్తున్న కైల్లోనే కాం[గెసు వర్కింగ్‌ కమిటీ 
సభ్యుల్ని కూడా తీసుకుపోతున్నారు. వీరికి తమ గమ్యస్థానం కూడా తెలియదు. 
ఎక్కడో ఏదో ఒక జైలుకే వారి (ప్రయాణం కూడా. 


మహదేవదేశాయిని జైల్లో పెట్టిన తర్వాత దాదాపు వెంటనే గుండె 
జబ్బుతో ఆయన మరణించాడు. నాయకులందరూ దుఃఖసము[దంలో మునిగి 
పోయారు. సరోజినీదేవిది దుఃఖానికి బాధకు లొంగిపోయేతత్వంకాదు. గుండె 
నిబ్బరానికి ఆమె "పెటింది పేరు. ఎదుటి వారిలో కూడా క్షణంలో విశ్వాసం 
పురికొల్ప్సే నేర్పున్న వ్యక్తి. ఆమె అప్పుడక్కడ లేకుండా వున్నట్లయితే ఆ దుఃఖ 
సము(డంలోనుంచి లేవలేక నాయకులందరూ నానా అవస్థలు పడేవారే, ఆమెను 
కూడా ఆ మహారాజభవన ఏకాంత భీకరత్వం అప్పుడప్పుడు బాధిస్తూనే వుండేది, 
కాని వెంటనే మళ్ళి మనను కుదుర్చుకునేది. ధైర్యం వహించేది. నిజానికి అక్కడ 
చేరిన నాయక బృందానికి ఆమె జీవం అంటే అతిశయోక్తికాదు. మీరాబెన్‌ యిలా 
రాసింది, “ఆగాఖాన్‌ భవనంలో బంధించబడిన నాయకుల్లో, చివరకు 
బాపుకూడా సరోజినీదేవి స్వభావంలోని వైశిష్ట్యాన్ని పూర్తిగా యింతవరకు 
గుర్తించలేదు. ఆమె వాక్కులో అనుక్షణం హాస్యోక్తి చిందులు (తొక్కుతూనే 
వుంటుంది. తనలోని మాతృస్వభావంచేత తల్లిలాగా అందరిమీద (_పషేమాభిమానపు 
జల్లులు చిలకరిస్తుంది.” 


ఆరునెలల తర్వాత గాంధీజీ నిరాహారదీక్ష పూనాలని నిశ్చయించాడు. 
మొదట్లో (పభుత్వం యీ వార్త పజలకు తెలియకుండా రహస్యంగా వుంచింది. 
ఈ అగ్నిపరిక్షలో గాంధీజీ ఏమైపోతాడోనని జైల్లోవున్న స్వాతం(త్యయోధులు 
ఆందోళనపడ్డారు. నాలుగోరోజున గాంధీజీకి కండ్లు తిరగడం, ఒళ్ళు (తిప్పడం 
ప్రారంభమైంది. బెంగాలునుండి డాక్టర్‌ బి. సి. రాయ్‌ కోసం కబురు పెట్టారు. 
అప్పటికే ఆరుగురు డాక్టర్ల సంతకాలతో గాంధీజీ ఆరోగ్యపరిస్థితిని గురించి 


90 నరోజిసీ నాయుడు 


నివేదికలు విడుదలచేయడం (ప్రారంభించారు. ఫిబవపరి 21 వ తేదీన ఆయన 
ఆరోగ్యం మరీ క్రిణించింది కాని పరిస్థితి మళ్ళీ కుదుటపడింది. నిరాహారదీక్ష 
విరమించేరోజుకు సరోజిసీదేవిలోని ఉత్సాహం కూడా చల్లబడిపోయింది. మళ్ళీ 
తెలివి తెచ్చుకుని నారింజరసం పుచ్చుకుని నిరాహారదీక్ష విరమిస్తున్న వేళకు 
వంగపండు రంగుచీరె ధరించి ఆమెకూడా ఉల్లాసంగా అక్కడికి వచ్చి డాక్టర్లతో 
హాస్యోక్తులాడింది. కాని అప్పటికే మృత్యుముఖంలో వున్నట్లు కనిపిస్తున్న 
కస్తూర్బాపరిసికి అక్కడ చేరిన వారందరికి లోలోపల ఆందోళనకరంగానే వుంది. 


తరువాత సరోజినీదేవి మలేరియాతో బాగా జబ్బున పడింది. 19439 
మార్చి 21 వ తేదీన జైలునుండి ఆమెను స్రైచర్‌ మీద ఆస్ప(ికి తీసుకువెళ్ళారు 
మీరాబెన్‌ యిలా రాసింది. “ఆమె లేకపోతే ఎంతో లోటుగా వుంది. ముఖ్యంగా 
నాకు” సంవత్సరం తర్వాత 1944 ఫిబ్రవరిలో కస్తూర్చా భర్త చేతుల్లో 
జైల్లోనే మరణించింది. గాంధీజీని మే 6వ తేదీన ఆరోగ్యకారణాలమీద జైలు 
నుండి విడుదల చేశారు. స్వాతం్యత్యపోరాటం [క్రమంగా చివరిదశకు చేరు 
కుంటున్నది. స్వరాజ్యం కనుచూపు మేరలో వుంది. కాని దానితోపాటే రక్త 
పాతపు మరకలతో మతకలహాల మహమ్మారికూడా రహస్యంగా (పయాణం చేసి 
వస్తున్నదని ఎవరికి తెలుసు? 

ఇంక కొన్ని నెలలకు స్వరాజ్యం వస్తుందనగా దేశంలో పరిస్థితి ఆశాజనకం 
గానే కనిపించింది. అంతకుముందు గడిచిన గడ్డు కాలంకూడా యూ శుభే 
పరిణామాన్ని ఊహించి, దీనికి దోహదం చేసినట్టి దే. 


హాస్య - అలంకార- స్వేచ్చా(పియ 


1917 తరువాత సరోజినీనాయుడు కవిత్వంరాయడం దాదాపుగా మాను 
కున్నది. అయినా ఆమె కవితల్ని (ప్రజలు మరచిపోలేదు, దేశంలో అన్నిిపాంతా 
లోనూ ఆమె కావ్యగానాలు చేసింది. అప్పటికే విలియంహానిమన్‌ (ప్రకటించిన 
సరోజినీదేవి మూడు కవితా సంపుటాల (పతులు మార్కెట్‌లో లభ్యంకావడం 
వేదు. అందువల్ల ఆమె రాసిన సర్వకవితా సంకలనం (పకటిస్టే ఆ (గంధానికి 
భారతదేశంలోనూ, పశ్చిమదేశాల్లొనూ మంచి గిరాకి వుంటుందనే ఊహ 
కలిగింది. 198” లో యీ పని జరిగింది. అమెరికాలోని డాడ్‌, మీడ్‌ కంపెనీ 
వారు సరోజినీదేవి సర్వకవితా సంకలనం “సెప్టర్డ్‌ ప్లూట్‌ *” (మురఖిదండం) 
అనే పేరుతో (ప్రకటించారు డానికి జోసెఫ్‌ ఆసెండర్‌ చేతి పీఏక రాయించారు, 
ఈ కావ్యం (పతిని మితుడు అమర్‌నాథ్‌ రూకు బహూకరించిన సమయంలో 
సరోజినీదేవి తన లేఖల్లో కొన్ని భాగాలు చదివి ఆయనకు వినిపించింది 
“నా జీవితమో, మానసిక స్వభావమో నాకు (ప్రసాదించిన అన్ని లక్షణాల్లోనూ 
హాయిగా నవ్వేలక్షణం అన్నిటికంటే మిన్నగా నేను భావిస్తాను.?”” అవును, 
నన్నుచూసి నేనే నవ్వుకుంటాను కూడా కదూ?” 1 అని అడిగింది ఈ సంకలనం 
గూడా త్వరలోనే అమ్ముడు పోయింది అందువల్ల అదే శీర్షికతో___*సెప్టర్స్‌ 
ప్లూట్‌ ; సాంగ్స్‌ ఆఫ్‌ ఇండియా” (మురళిదండం భారతియగీతాలుు-_._.అనే 
శురుతో మరో సంకలనం (ప్రకటించారు అమెరికాలో (పకటించిన సంకలనంలో 
లాగా దీనిలోకూడా హానిమన్‌ (ప్రకటించిన మూడు సంకలనాల్లీని కవితలు 
చేర్చారు. “జీవించి ఉన్న యీ మా మహాంంయ్యితి” సర్వకావ్య సంకలనం 





1. సరోజినీనాయుడు. అమర్‌నాథ్‌ రూ రచన పే, 15, 


99 నదోజిస్‌ నాయుడు 


మొదటిసారిగా మన దేశంలో (ప్రకటించి ప్రజలకు అందించగలిగినందుకు తమకు 
చాలా సంతోషంగా వుందని (ప్రకాశకులు సగర్వంగా (ప్రకటించుకున్నారు. 


సరోజిసిదేవి జీవితంలో (ప్రధానంగా చెప్పుకోదగిన విశేషం ఆమెలోని 
హాస్య ప్రియత్వం, చతురసంభాషణాకౌశలం* ఆమె ఎక్కడ వుంటే అక్కడ నవ్వులు 
పువ్వుల వానలై కురుస్తుండేవి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా నలుగురినీ కలుసు 
కోడానికి ఆమె ఏర్పాటుచేసే సాయంపరిచయి సమావేశాల్లో ఆమె స్నేహితుల 
యిండ్లల్లో బసచేస్తూ అక్కడే యీ సమావేశాలు నడిపేది. ఆమె అభిమాన, మిత 
కోటి అసంఖ్యాకంగా వచ్చి ఆమెచుట్టూ మూగేవారు. ఆ ఇండ్లవారుకూడా 
అందరినీ, ఓపికతో సహనంతో స్వాగతంచెప్పి మర్యాదచే“సేవారు. వారి మధ్యలో 
కూచుని నవ్వుతూ, నవ్విస్తూ తనను గురించి, తా నెరిగిన మహాపురుషుల, 
మహిళామణులను గురించిన కధలు, సంఘటనలు చెప్తూ వారితో సరోజినీదేవి 
హాయిగా కాలక్షేపం చేస్తుండేది. 


మిసెస్‌ మార్గరెట్‌, ఇ కజిన్స్‌ యిలా రాసింది. “నాకు బాగా గుర్హు 
ఆ రోజు బాగా ఆలోచించి ఏరిఏరి ఆ రంగుచీర కట్టుకు వచ్చానని చెప్పింది. 
ఎందుకంటే, ముదురునీలపు ఆకాశపు ఒంపుల్లో ఒదిగే వెండి వెన్నెల వెలుగురేఖల 
తళత్తళల ధావళ్యంతో కనులు జిగేలు మసిపించాలని___సాంఘిక న్యాయ, 
సమానత్వ వాంఛలను (పకోపింపజేస్తున్న యీ మహిళామణి, యీ కవయిత్రి, 
యీ నాటక (పయోక్తిి 2. ఒకసారి అమెరికాలో “సుడిగాలివేగంతో” జేసిన 
రైలు ప్రయాణాల అనుభూతులను గురించి సరోజినీదేవి మహాత్మాగాంధీకి లేఖ 
రాస్తూ *మధ్య_పశ్చిమ రాష్ట్రాలలోని వ(జధావళ్యపు వన్నెలు మెరిసే మంచు 
ముద్దల ప్రాంతాలనుండి దక్షిణాన నీలమణికాంతులు నింగికి చిమ్ముతూ వే వెలుం 
గుల దొర నిర్మించిన వెలుగులోకాలదాకా (ప్రయాణం చేశాను. ఉష్టమండల 
సంబంధియెన యీ నా శరీరంలోని ఎముకలు చలి కొరికిన గాయాలు నయమై 
విముక్తి పొందినంత ఆనందంతో 'కేరింతలాడుతున్నామి. నామాట నమ్మండి. 





2. ఆసియాలో మహిళాచైతన్య వికాసోద్యమం (ది ఆవేశెలింగ్‌ అఫ్‌ ఏషి 
యన్‌ ఉమెన్‌ హుడ్‌) మార్గరెట్‌ ఇ. కజిన్స్‌ రచన 120, 121 “పీ, 


హాన్య-అల౦కార - స్వేచ్భా(ప్రియ 98 


మన పురాతన బుషిశ్వరులుకూడా దేహంలో యింత ఆనందంతో గాయతీ 
మం(తోచ్చారణ పూర్వకంగా! సూర్యదేవునికి అర్యాంజలి సమర్పించి వుండరు”? 3. 
మరోసారి సరోజినీదేవియొక్క జీవితచరిత్ర రాయడానికి పూనుకుని ఆమెతో 
కొంతసేపు మాట్రాడడానికి అవకాశం కోరుతూ వచ్చిన ఒక రచయితను గురించి 
కధ చెప్పింది. అతను రైలుపెట్టె మెట్లమీదనుంచునే (ప్రయాణం సాగిస్తున్నాడట. 
తరువాత స్టేషను రాకముందే, మధ్యలోనే సరోజినీదేవి ఉన్న పెట్టెలోకి 
[పవేశించాడుట. 


“ఏం కావాలి బాబూ? 


“నేను మీ జీవితచర్మితి” (బయా(గఫీ) రాయాలని అనుకుంటూన్నాను.. 
“నా బయాలజీ (దేహశాస్త్రం) దాన్ని గురించి నే నెవరికి చెప్పను 


డాక్టర్‌ వి. సి. రాయ్‌ గొంతు 'మెద్దది. ఖంగుమని (మోగుతుంది. ఒక 
సారి సరోజినీదేవి రాయ్‌ని “మెగాఫోన్‌” అని సంబోధించి మేలమాడింది. 


ఒకసారి బొంబాయిలో టాజ్‌ హోటల్లో సరోజినీదేవి ఉంటున్నగదికి 
కొంతమంది చిన్నపిల్లలు వెళ్ళారు. నగరంలో చూడదగిన (ప్రదేశాలు చూడడానికి 
బొంబాయికి వచ్చామని చెప్పారు. 

“నేనుకూడా చూడదగిన (ప్రదేశాన్నేనా ?? 

కొందరు అభిమానంతోనూ, కొందరు విసుగ్గానూ, అందరూ ఆమె కథలు 
చెప్తూనే వుంటారు. ఆమెలోని దయా స్వభావము, కౌదార్యము జ్ఞాపకం లేనివారు 
బహుకొద్దిమంది ఉంటారేమో, 


ఆ విధంగా హాయిగా ఆమెకు కాలం గడించింది. ఒక రంగంనుండి మరో 
రంగంలోకి దూకుతూ ఆమె కృషి చేసింది. చివరకు దేశానికి స్వరాజ్యం వచ్చిన 
సంవత్సరం, _ 1947 మార్చిలో, స్వరాజ్యానికి 6 నెలలు ముందుగా, ఆసియా 
సంబంధాల మహాసభ (ఏషియన్‌ రిలేషన్స్‌ కాన్ఫరెన్సు) జరిగింది. దానికి 
అధ్యక్షత వహించమని ఆమెను కోరారు. అధ్యక్ష హోదాలో ఆమె భారత 
(ప్రతినిధివర్గానికి నాయకత్వం కూడా వహించింది. మార్చి 28 వ తేదీని ఢిల్లీలో 
పురానాఖిల్లా (పాతకోట) లో మహాసభ (ప్రధాన సమావేశం జరిగింది. పెద్ద 


క. యంగ్‌ ఇండియా 1929 ఏపిల్‌ 11 వ తేదీ సంచిక, 


94 సరోజినీ నాయుడు 


సంఖ్యలో (ప్రతినిధులు హాజరై నారు. వెనుక భాగంలో ఆసియా ఖండాన్ని చూసే 
ఒక "పెద్ద చితపటాన్ని అమర్చి వేదిక నలంకరించారు. అధ్యక్షురాలు సరోజినీ 
నాయుడు, ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ శ్రీరామ్‌ అగభాగంలో నడుస్తుండగా ఒక 
"పెద్ద ఊరేగింపు సాగిపోయింది. పండిట్‌ నెహూ మహాసభకు (ప్రారంభోత్సవం 
చేశాడు. సరోజినీదేవి అధ్యక్షోపన్యాసం చేసింది. (ప్రసంగ (ప్రారంభంలో అధ్యక్ష 
స్థానానికి ఒక “స్త్రీని ఎందుకు ఎన్నుకున్నారని ఆమె ఆశ్చర్యం (పకటించిందిః 
ఆ మహాసభలో ఆమె అప్పుడు చేసిన (ప్రసంగం తన జీవిత కాలంలో చేసిన 
(పసంగాలన్నింటిలో ఉత్తమో త్రమమైనదీ, ఉద్వేగపూరితమైనదీ. మండిపోతున్న 
జ్వాలలా అది సభకుల చెవుల్లో నిండి గుండెల్లోంచి దూసుకుపోయింది. 


“మిత్రులారా, ఆసియావాస సోదర సోదరీమణులారా, 


“ఈనాడు యింతటి గౌరవస్థానం కేవలం ఒకస్త్రీకి ఎందుకు యిచ్చారా అని 
మీరు ఆశ్చర్యపడుతూ వుండవచ్చు దీనికి జవాబు వెదకడం సులభమే. భారత 
దేశం స్త్రీ జాతిని ఎప్పుడూ గౌరవిస్తూనే వుంది. ఆసియా ఖండంలోని వివిధజాతి 
(ప్రతినిధులు పాల్కొంటున్న ఈ మహాసభను చూస్తుంటే నా శరీరం గగుర్పొడు 
స్తున్నది. ఆనందంలో మునిగి ఏం మాట్లాడాలో తెలియడంలేదు. దాదాపు మూగ 
దాన్ని అయిపోయాను. ఎంతో ఆవేశపడితేగాని స్త్రీలకు యిటువంటి పరిస్థితిరాదు. 
ఇరుకైన పర్వతాల కనుమలగుండా (పాకుతూ, సము[దతరంగాలమీద ఊగుతూ, 
తూగుతూ, వెలుతుర్లో చీకట్లో వినువీధి మబ్బుల మధ్యలో ఎగురుతూ రకరకాల 
(ప్రయాణ మార్గాలలో యీ సభకు వచ్చిన మీలో ఎందరు, యీనాడు మనం 
ఆసియాఖండ మధ్యభాగంలోనే కాదు, భారతదేశపు హృదయపీరంమీద సమావేశ 
మైనామని గుర్తించగలిగారో నాకు తెలియదు. ఏ నాటికి చెక్కుచెదరని విధంగా 
ఆసియాఖండసమైక్యతా (ప్రతిజ్ఞ తీసుకోడానికి మనం యిక్కడ చేరాము ఈనాడు 
శిధిలావస్థలో ఉన్న (ప్రపంచంలో తాండవిస్తున్న దుఃఖం, బాధ, పీడన, హైన్యం, 
నారి(ద్యం, అజ్ఞానం, వినాశం, మృత్యువు.___వీటినుండి విముక్తి సౌధించడానికే 
సమైక్యతారథం మీద (శుయాణం సాగించదలచుకున్నాం. 


ఏ లక్ష్యసాధనకోసం ఆసియాఖండం కంకణం కట్టుకున్నది ? ఆసియాలో 
జరిగిన అనేక ఆనాగరిక ఘోరకృత్వాలను గురించి మనం చరిత్రలో చదివాం, 
వాటి మంచి చెడు అంతా మన చరితను ఎవరు రాశారు అనేదానిమీద ఆధార 
పడి వుంటుంది. కాని ఒకటి మాతం నిజం. మన ఖండ లక్షణమని సాధి 


హాన్య-అల౦కార - స్వేచ్చా (ప్రియ రక్‌ 


కారంగా చెప్పదగిందదే. ఆసియాలోని (_పతిజాతిని యీ ఏకైక సమానాశయమైన 
శాంతిస్థాపన కృషిలో పాలుపంచుకోమని పిలిస్తున్నదాలక్షణమే. యుద్దాలు లేక 
పోవడమే శాంతి అనే వ్యతిరేశార్థంలోకాదు, శాంతి అంటే యుద్ధంలో ఓడిన 
తర్వాత సాధించుకునేదీకాదు. శాంతి అంటే పిరికిపందల లక్షణంకాదు, మరణ 
శాంతికూడా కాదు. శ క్రిసామర్ధ్యాలతో కూడి చైతన్యవంతమూ, సృజనాత్మకమూ 
అయిన మానవత్వంలో వికసించే కాంతి.... 


ఆసియాఖండం పునరుజ్జీవనం పొంది ఏం చెయ్యబోతుంది ? సాయుధ 
బలాలతో యితర దేశాలను జయించి లోబరుచుకుంటుందా ? వాటిని ఆ(కమించు 
కుని అక్కడి (పజల్ని దోపిడిచేస్తుందా ? లేక పురాతన ఆదర్శాల (పకారం కొత్త 
రకం ఆయుధాలను తయారుచేసుకుని, ఆయుధాగారలక్షణాలను పూర్తిగా 
మార్చేసి శాంతిసైనికులతో మానవతా (పేమభావ లక్ష్యాలను అందుకుంటుందా ? 
మౌ ప్రియతమ మహానాయకుడు మహాత్మాగాంధీ కోపతాపాలవల్లా, అసూయా 
ద్వేషాలవల్లా, సంఘర్షణలూ, సమరాలవల్లా (పపంచ విముక్తి సాధ్యంకాదనీ, 
దయ, (పేమ, క్షమ మొదలగు వాటివల్లనే యీ మహత్తరకార్యం సాధ్యమనీ 
మాకు నేర్పాడు. ఇదేమీ సరికొత్త సందేశం కాదు. ఇది ఆసియా ఖండానికి 
సుపరిచితమైందే. కాని భారతీయుల అనుభవాలు, సాహసాలు, బాధలూ, 
ఆశలూ, ఆశయాలతో జోడించిన ఫలితంగా దీనికి సరికొతరూపం వచ్చింది. 
అందుకే భారతదేశం ఆహ్వాసిస్తున్నది. “ఆసియావాసులై న సహోదరులందరినీ 


(ప్రపంచానికే ఆశాజ్యోతి అయిన యీ నూతన సందేశాన్ని స్వికరించమనీ, అర్థం 
చేసుకోమనీఎి 

దేశానికి స్వరాజ్యం వచ్చిన కర్వాత సరోజినీదేవిని ఉత్తరప్రదేశ్‌ 
రాష్ట్రానికి గవర్నరుగా నియమించారు. పదవ్మీపమాణ స్వీకారంచేస్తూ ఆమె 
చేసిన (ప్రసంగం వచనంలోనే వుందికాని నిజానికి అది వచనం కాదు. స్వేచ్చా 
స్వాతం(త్యాల సంగీతరూపకం. ““ఓ స్వతం(త్రజాతుల మహ్మాపపంచమా ! మాకు 
స్వాతంత్ర్యం వచ్చిన యీ సందర్భంలో భవిష్యత్తులో నీ స్వాతంత్యం కూడా 
నిలిచి వుండాలని కోరుతున్నాం. మేముచేసింది చరి(తాత్మక మహాసం([గామం, 
ఎన్నో ఏండేపాటు జరిగింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది అజ్ఞాత 
వీరులు, యోధానుయోధులు పాల్కొన్నయుద్ధం, అబలలైన స్త్రీలందరూ సబలకై 
విరవనితలై లేచిచేసిన మహాసమరం. యువజనులు అ(పయత్నంగా ఒకమహా 


96 నరోజినినాయుడు 


శక్తిగా మారి, త్యాగానికి మారుపేరై లక్ష్యసాధనలో లినమైపోయిన పోరాటం, 
యువకులూ, వృద్ధులూ, ధనికులూ, నిరుకేదలూ, అక్షరాన్యులూ, అజ్ఞానులూ 
పీడితులూ, బహిష్కూతులు, కుష్టువారు, యోగీశ్వరులు - అందరూ కలిసిచేసిన 
అపూర్వజాతియ సం(గామం. 


బాధానుభూతుల పొదులోనుండి యిప్పుడు మేం కొత్తగా మొలకెతాం, 
పపంచజాతుల (ప్రజలారా! నా మాళ్ళభూమి పేరుమీద మీ అందరికి అభినందన 
అర్పించుకుంటున్నాను, ఈ నా మాతృభూమి నివసించే యింటికి చూడండి, 
మంచుతో పైకప్పు వేశాం సముువజలాలతో గోడలు కట్టాం. ఎప్పుడూ యీ యింటి 
తలుపులు శెరిచే వుంటాయి, మీకు స్వాగతం చెప్పడానికి ఆ(శ్రయం కావాలా, 
అభయంకావాలా, మానవ( పేమ, ఆవగాహన కావాలా, దయచేయండి మాయింటికి, 
మౌమీగ విశ్వాసంతో, ఆశతో, నమ్మకంతో, యివ్వదగినవన్నీ మావద్దే వున్నాయనే 
నిశ్చయంతో రండి దయచేయండి. మాదేశం సాధించిన స్వాతంత్ర్యాన్ని 
యిదుగో అంశరికి పంచుతున్నాను ఈ నాదేశం గతంలో ఎన్నడూ చావలేదు, 
భవిష్యత్తులో చావబోవడంలేదు. నాదేశం చిరంజీవి. |ప్రపంచమంతటినీ శాంతి 
లక్ష్యంవైపు నడిపించేనావ, ఏ నాటికి చెడని చేప. 


చివరి రోజుల్లో 


ఇప్పుడు లక్నోలో రాజభవన్‌ ఒక సంస్కృతికేం[దంగా మారిపోయింది 
ఎటుచూచినా హడావిడి, సాంస్కృతిక వినోదకార్య(కమాలు, అంతర్జాతీయ అతిథి 
సమావేశాలు. నవజీవం తొణికిసలాడుతున్నది. స్నేహపూర్ణమైన ఆతిథ్యమర్యాద 
లకు పెట్టింది పేరైన సరోజినీనాయుడు దేశంలోని యితర రాష్టాల గవర్న 
కందరకూ ఆదర్శ(పాయమూ, అనుసరణీయమూ అయిన నూతన సంప్రదాయాన్ని 


చివరి దో జల్లే 97 


నెలకొల్పుతున్నది కోభాయమానంగా కళామయంగా తీర్చిదిద్దిన రాజభవన్‌లో 
ఉదారంగా అరిదిమర్యాదలు జరపడం ఎలాగో అందరికీ యిప్పుడు తెలుస్తున్నది, 
సరోజినీనాయుడు అనేక (ప్రసంగాలు ఆంగంలోనే చేస్తున్నప్పుడు చాలా 
ఉల్లాసంగా, హుషారుగానే వుంటుంది ఒక పోలీసు పరేడ్‌లో (కుసంగిస్తూ 
యిలా అం" “తప్పుల తడికగా నేను హిందీలో మాట్లాడడం విన్నారుగదా. 
ఇక యిప్పుడు చూడండి శుద్ధమైన ఇంగ్లీషులో మాట్లాడతాను.” మహాత్మాగాంధీ 
78వ జయంతి సభలో, ఒక పురాతన మహాకావ్యం పరిస్తున్నంత భక్త (పపత్తులతో 
మాట్లాడుతూ *ఈ మహసీయమూర్తిని లోకమంతా గౌరవించుగాక” అన్నది 
1918 జనవరిలో మహాత్ముని హత్య జరిగినప్పుడు, భయంతో, బాధతో, 
ఆశ్చర్యంతో, ఆ(గహంతో గుండెపగిలిన కొండలాగా ఢిల్లీకి పరుగెత్తుకుంటూ 
వచ్చింది. రాజధాని దుఃఖావేశంతో బొటబొటా కన్నీళ్ళు కారుస్తున్నది. ముఖం 
శోకసముద్రంలో మునిగినట్లే ఉందిగాని సరోజినీదేవి మాతం కంట నీరుపెట్టలేదు. 
తన సహజ గంభిరకంరంతో అక్కడివారితో అన్నది. *ఎందుకి ఏడుపులూ పెడ 
బొబ్బలూ* మంచానపడి పీక్కుంటూనో, తిన్నది అరక్క అజీర్ణంతోనో చావ 
మంటారా ఆయన్ని? ఇటువంటి మనిషికి అటువంటిచావే గొప్ప” 1. రేడియో 
పసంగంలోకూడా అదే విధంగా జాతికి పిలుపిచ్చింది. “దీనికోసం మనం వ్యక్తి 
గతంగా దుఃఖపడే సమయం అయిపోయింది. గుండెలు బాదుకుంటా జుట్టు 
పీక్కుంటూ ఏడ్చేకాలం వెళ్ళిపోయింది ఇప్పుడేం చెయ్యాలంటారా? థైర్యంతో 
నిటారుగా లేచినిలబడాలి మహాత్మాగాంధీకి (ద్రోహం చేసినవారు విసిరిన సవాలును 
అందుకుంటున్నామని అరిచి బిగ్గరగా గొంతెత్తి చెప్పాలి [” 


పడే యిబ్బందులు పడుతూనే అంత్యకర్మ జరిగినంత సేపూ అక్కడనుంచి 
కదలలేదు సరోజినీనాయుడు పేటికలో వుంచిన మహాత్ముని చితాభస్మాన్ని అలహా 
బాద్‌ (త్రివేణి సంగమంలో కలిపారు. జాతిపితకు చివరిసారిగా నివాళు లర్చించడానికి 
(పముఖ భారతీయ నాయకులందరూ ఆనాడు అక్కడ చేరారు అస్తినిమజ్జన కార్య 
(కమాసకి హాజరుకావడానికి సరోజినీదేవి ఢిల్లీనుండి బైలుదేరి వెల్లింది. ఫిబవరి 
12 వ తేదీన (ప్రత్యేక రైలు అలహాబాదు చేరినప్పుడు ఆమె అక్కడ సిద్ధంగావుంది. 
న్మెహూ, పంత్‌లుకూడా ఆమెవెంటే వున్నారు. అక్కడనుంచి (త్రివేణి సంగమానికి 





1. జన్‌ అండ్‌ చాక్‌లెట్‌ కేక్‌: నయాంతర సెఘాల్‌ రచన సే. 220 


98 నరోజిసీ నాయుడు 


ఊరేగింపు ప్రారంభమైంది. 20 లక్షలమంది (ప్రజలు రోడ్లు కిరువైపులా బారులు 
శీరి నుంచున్నారు. చర్చిముందు “తమసోమా జ్యోతిర్ణమయా”' అంటూ వేద 
మం|తోరణ చేశారు అది మహాత్మునికి అతి (పియమైన వేదమం(తం. సరోజినీ 
దేవి, యితర నాయకులు అస్తిభాండంతో సహా సంగంతో *డక్‌” మీడ (పయాణం 
చేశారు. వేదోక్తంగా అగ్మినిమజ్జనం జరిగింది. ఫిబపరి 19 వ తేదీ సంచికలో 
లీడర్‌ పత్రిక సరోజినీదేవితో (ప్రత్యేకంగా చేసిన యింటర్యూ (ప్రకటించింది. 
““శుమ, సత్య అహింసా సూ(త్యతయకాంతులతో మానవజాతి చరితను, ధగద్ధ 
గాయమానంగా వెలిగించే ఆ మహానీయుని అంత్యక్రియల మహోత్సపం అపూర్వ 
కోభాయమానమైన సంఘటనగా (పపంచ చరిత్రకు వన్నాతెస్తుంది” అని వర్ణం 
చింది సరోజినీదేవి. 


“గంగా యమునలు మన పవ్విత పురాతన నదీమతల్లులు. ఈ సంగ 
మంలో తుదిమునుకవేయాలని ఆకాంక్షించిన కోట్లాది భారతీయ స్రీ పురుషుల 
చితాభస్మరాసులను యుగయుగాలుగా యీ పవిత్రజలాలు తమ గర్భంలో 
ధరిస్తూనే వున్నాయి. కాని భారతదేశ చరిత్రకు తెలిసినంతలో. ఏ మహనీయుని 
చావు (బతుకులు మనందరికీ భక్తిప్రపత్తులతో అనుసరణీయాలో, అంతటి 
గొప్పవ్యక్తి చితాభస్మాన్ని పొందేభాగ్యం యీ నదీజలాలకు యీనాటివరకు 
కలుగనేలేదు.” 2. 


సరోజినినాయుడు ఆరోగ్యంకూడా బాగాలేదు. మహాత్ముని మరణాన్ని 
గురించిన మనోవేదన. తనవిధి నిర్వహణలోని భారం మొదలైనవాటివల్ల అసలే 
ఎప్పుడూ అంతంతమా(త్రంగానేవుండే ఆరోగ్యం యిప్పుడు మరీ చెడింది. గుండె 
బలహీనంగా వుందనీ, రక్తపు పోటు వచ్చిందనీ, కాలో గాయమైందనీ అమరనాథ్‌ 
రూతో ఆమె చెప్పుకుంది. 1949 ఫి(బవరి 18 వ తేదీనాటికి ఆమెకు 70 ఏండ్లు 
నిండాయి. ఆమరునాడే జబ్బున పడింది ఢిల్లీ వెళ్ళవలసిన పనిపడింది. వెళ్ళ 
వలసిందేనని పట్టుబట్టింది [పయాణం మధ్యలో తలమీద గట్టిదెబ్బ తగిలింది. 
అయినా తన కార్య(క్రమాలేవీ రద్దుకావడం ఆమెకు యిష్టంలేదు. ఢిల్లీనుండి నాలుగు 
రోజుల్లోనే తిరిగి లక్నో వచ్చింది. అప్పటికే భరించలేని తలనొప్పితో బాధపడు 
తున్నది. రక్తపుపోటు బాగా పెరిగింది.పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు 





2. లీడర్‌ 1948 ఫిబ్రవరి 14 వ తేది సంచిక, 


చివరి రోజుల్లో 99 


సలహా యిచ్చారు. ఫ్మిబవరి 18 వ తేదీనాటికి శ్వాస ఆడడం కష్టంగావుండి ఆక్సి 
జన్‌ పెట్టవలసిన పరిస్టితి ఏర్పడింది. కాని ఆక్సిజన్‌ పెట్టినా ని(దపట్టలేదు. 
మార్చి 1 వ తేదీ రాశ్రి నర్చును పిలిచి ఏదైనా పాటపాడమని కోరింది. ఆ పాట 
వింటూ చివరిసారిగా “ఎవరూ నాతో మాట్లాడకండి” అంటూ నిదపోయింది. 
కాని తెల్లవారుసచూమున శి-కి0 గంటలకల్లా శాశ్వతంగా కన్నుమూసింది. ఆ 
సంగీత సా(మ కి సరోజినీనాయుడు మరణవార్త విని భారతజాతి నిర్దాంతపోయింది. 
దుఃఖసము(దంరోకి దూకింది. రాజభవన్‌ దిశగా (పజాగప్రవాహం కదిలింది. 
సాయం(తం 4-15 గంటలకు శ్మశానవాటికకు ఊరేగింపు (ప్రారంభం. సరోజినీ 
దేవి శవాన్ని మువ్వన్నె పతాకంతో కృవేశారు. వేదపరనాలతో, (ప్రార్థనగీతాలతో 
బైటికి తీసుకువచ్చారు. పండిట్‌ నెహూ, యితర (పముఖులూ శవాన్ని శతఘ్ని 
శకటంమీదికి ఎక్కించారు. ఆమె పిల్లలు చుట్టూ కూచున్నారు. లేడీ మౌంట్‌ బేటన్‌, 
భారత జాతీయనాయకులు, అనేకమంది మంతులు ఆమె మరణానికి దుఃఖా 
వేగంతో సానుభూతి (పకటించారు. గోమతీ నదీమతల్లి గర్భం చీల్చుకుంటూ 
వెళ్ళింది చివరిసారి మైనికవందన సూచనగా (మోగిన శతఘ్ని ధ్వని. వేదోక్త 
కర్మకాండ జరిగిపోయింది. సరోజినీదేవి జ్యేష్టపుత్రుడు జయసూర్య తలకొరివి 
"పెట్టాడు. సి. రాజగోపాలాచారి (పుజలనుద్దేశించి శ్మశాన వాటికలో (ప్రసంగిం 
చాడు. నిండైన ఆనందానుభూతి పండిన ఒక మధురజీవితం, భారతమాత ముద్దు 
బిడ్డ సరోజిసీడేవి జీవితం అంతటితో ముగిసింది. (పశంసలతోకూడిన సానుభూతి 
(ప్రకటనలు (ప్రవాహమైపారాయి. ఆనాడేకాదు, నేటికి భారతదేశం పరితపిస్తూనే 
వుంది. ఆ మహనీయురాలి మరణానికి - ఆ ధైర్యశాలిని, కవయిత్రి, శాంతి 
పయ, మహిళా విముక్తుద్యమనేత, స్నేహబాంధవి, తత్వవేత్త, మార్గదర్శిని, 
మరణానికి. అహింసాత్మక స్వాతం్యత సమరయోధురాలిమతణానికి సరోజినీనా 
యుడు జీవితంలో ఎన్నో గౌరవాలు పొందింది. హైదరాబాదులో ఆమె చేసినసేవకు 
గుర్తింపుగా చిన్నవయస్సులోనే ఆమెకు కై జర్‌-ఇ-హింద్‌ బంగారు పతకం 
యిచ్చారు. తరువాత ఆమె దానిని (బిటిష్‌ (ప్రభుత్వానికి తిరిగి యిచ్చేసింది 
రాయల్‌ సొమెటీ ఆఫ్‌ లిటరేచర్‌ విశిష్ట సభ్యత్వ గౌరవం పొందింది. మద్రాసు, 
కలకతా, కరాచీలలో “నగర స్వేచ్చా” గౌరవంతో ఆమెను ఆదరించారు. అలహా 
బాద్‌ విశ్వవిద్యాలయం డాక్టరేటు యిచ్చి గౌరవించింది, ఇలాంటివి యింకా ఎన్నో 
లెక్కలేనన్ని. 


బారతీయ ఆంగ్ల కవితా వ్యాసంగం 


మనధథేశంలో ఇండో-ఆంగ్లి న్‌ (భారతీయులు ఆంగ్లభాషలో రాసే) కవితా 
వ్యాసంగం 150 ఏండ్ల నాటిది. హనీ లూ యీవివియన్‌ డిరోషియా (1809 - 
1881) తో యీ [పయత్నం [పారంభమైంది. నిజానికి రాజారామమోహనరాయ్‌ 
(1772 - 1881) కాలంనుంచీ ఆంగ్లభాష మనదేశంలో వ్యాప్తిలోకి వచ్చింది. ఆ 
భాషతో ముడిపడివున్న మితవాదభావాలూ, జరిగిన గొప్ప సాహిత్య కృషీ, 
అందులోని సాంస్కృతిక సహనశీలం మనదేశంలోని మేధావివర్గాలను బాగా ఆకర్షిం 
చాయి. హోనీడిరోషియో తల్లి భారతీయవనిత, తండి పోర్చుగల్‌ జాతీయుడు 
“జంఘీరాసన్వాసి, యితర కవితలు” (ది ఫికర్‌ ఆఫ జంఘీరా అండ్‌ అదర్‌ 
పొయెమ్స్‌) అనే కేరుతో ఆయన  _పచురించిన కవితా సంకలనం పరిశీలకుల 
దృష్టిని ఆకర్షించింది. అప్పటినుండి విదేశీయమైన ఆంగ్లభాషలో రచనలు చేయడం 
భారతీయులకు ఒక మోజుగా పరిణమించి వ్యాపించింది. ఆంగ్లంలో రాసే అనేక 
మంది భారతీయ కవులు బైలుడేరారు. మొట్టమొదటి బెంగాలి ఆంగ్లకవి కాశీ 
(పసాదఘోష్‌.. ఆ తరువాత వెల్లువలా అనేకమంది యీ రంగంలో తలదూర్చి 
రచనలు చేశారు. కొందరు కేవలం పుట్టగొడుగుల్లా జరిగారు మరికొందరు, తోరు 
దత్తు మొదలైనవారి కవితలు పారకులు యీ నాటికీ చదివి ఆదరిస్తూనే వున్నారు. 
ఆరంభంలో వచ్చిన ఇండో ఆంగ్లియన్‌ కవుల్లో మోహన్‌లాల్‌, హసన్‌ అలి, పి. 
రాజగోపాల్‌, రాజ్‌నారాయణ్‌ దత్తాపభృతులతో పాటు తోరుదత్తు తండ్రీ, 
తండి సహోదరులు, యితర దత్తు కుటుంబీకులు సేర్కొనదగినవారు. దత్తు 
కుటుంబం ఆల్బం” ను లాంగ్‌మన్స్‌ (గీన్‌ కంపెనీవారు ఇంగ్లాండులో (పకటిం 
చారు. ఈ దత్తు కుటుంబంతో బంధుత్వంలేని మైఖేల్‌ మధుసూదనదత్తు “బంధిత 
వనిత” (ది కేప్టిప్‌ లేడీ అనే పేరుతో తన కవితా సంకలనం (పకటించి ఆంగ 
కవితారంగంలో కాలు పెట్లాడు. కాని ఆయన త్వరలోనే మాతృభాష బెంగాలీ 


న 


భారతీయ ఆంగ్ల శవి తా చవ్యానం౦ంగం 101 


వైపుకు మొగ్గిపోయాడు. ఈనాడు బెంగాలీలు ఆయన్ను తమజాతి (ప్రముఖ పూర్వ 
కవిగా గుర్తించారు. ఆయన 1848 లో కైంస్తపమతం తీసుకున్నాడు 


దేశంలో ఆంగ్లభాష (క్రమక్రమంగా (వేళ్లూని నిలద్రొక్కుకుంటున్నది. 
చాలామందికి దానితో పరిచయం ఏర్పడుతున్నది. మనదేశంలో ఆంగ్లభాషకు 
అధికారస్థాయిలో రాజభాషా గౌశ్రవం కలిగింది 18385 లోనే అయినా, అంతకు 
ముందు 16 వ శతాబ్దంలోనే గోవాకు చెందిన ఒక క్రైస్తవ మిషనరీ థామస్‌ 
స్టీవెన్సు (1549 - 1619) ద్వారా అది దేశంలో ప్రవేశించింది విద్యావిషయిక 
మైన నిధులన్నీ ఆంగ్లభాషా విద్యాభ్యాసానికి మాత్రమే వినియోగించాలని ఆంగ్ల 
భఖాషాధ్యయనం నిర్బంధం చేయాలనీ సూచించిన మెకాలే నివేదికను లార్డ్‌ బెంటింక్‌ 
ఆమోదించిన తర్వాతనే 1835 లో ఆంగ్లభాషకు అధికార భాషగా దేశంలో 
పాధాన్యం లభించింది. 1817 లో బెంగాలీలు, (బిటిష్‌వారూ కలిసి కలకత్తాలో 
హిందూకళాశాల (ప్రారంభించారు. ఇదే మనదేశంలో మొట్టమొదటి అంగ్లో-బెంగాలీ 
సంస్థ. మరుసటి సంవత్సరం విలియంకారీ, వార్డ్‌, మార్ష్‌మన్‌లు సెరంపూర్‌ 
కళాశాల (పారంభించారు. ఆ రోజులో, డాక్టర్‌ డఫ్‌ మొదట్లోనూ, 'తరువాత 
డేవిడ్‌ లెస్పర్‌ రిచర్డ్‌సన్‌ (పిన్సిపాళ్లుగా పనిచేశారు. వీరిలో రిచర్డ్‌సన్‌ కలకత్తా 
లిటరోన్‌ గెజెట్‌కు సంపాదకుడుగా కూడా వుండేవాడు. ఆయన “లిటరరీ లీవ్స్‌?” 
(సాహిత్వ పత్రాలు) అనే సంకలనంకూడా (ప్రకటించాడు. ఈ (గంధం అనేక 
మంది భారతీయ యువరచయితలు ఇంగ్లీషు రచనలు చేయడానికి (పోత్సాహకారి 
అయింది. బెంగాలు మేగజిన్‌, కలకత్తా రివ్యూ వంటి పత్రికలు ఆంగ్లంలో కొత్తగా 
రాస్తున్నవారి రచనలు (ప్రకటించి పోత్సహించాయి. కలకత్తా రివ్యూ పతికలో 
1874 లో తోరుదత్తు డిరోషియో కవిత్వాన్ని గురించి సరిశీలనాత్మక వ్యాసంరాసి 
(పకటించింది. ఈ రెండు పత్రికల్లోనూ తోరుదత్తు తాను రాసిన అనేక ఆంగ్ల 
కవితలు అచ్చువేసింది కూడా. తోరుదక్తు పినతం(డ& రెండో కుమారుడు రమేష్‌. 
చం_దదత్తు కొన్ని సంస్కృత మహా కావ్యాలను ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు 
ఆయన పేరెన్నికగన్న భారతీయ శాస్త్రవేత్త, పండితుడు. ఈ విధంగా భారతీయులు 
చేస్తున్న ఆంగ్లకవితా వ్యాసంగం క్రమంగా పెరుగుతూ, పలువురి దృష్టిని ఆక 
ర్తిస్తూ వ్యాప్తి చెందడం (పారంభమైంకి. మన్‌ మోహనదాస్‌ కవిశేఖరుని కూతురు 
లోతికహోష్‌ 19089 లో ఆంగ్లంలో భారతీయ రచయితలు అనే (గంధం రాసింది. 


అంతకుముందే, 1918 లో మ(దాసులోని లాంగ్‌మన్‌ '(గీన్‌ కంపెనీవారు 


102 నరోజిసీ నాయుడు 


“బెంగాలీ బుక్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ వెర్‌ అనే కవితా సంకలనం (ప్రకటించారు, దీసి 
సంపాదకుడు థియోడార్‌ డగ్గాస్‌ డన్‌. 


ఆంగ్ల కవిత్వంలోవున్న లిరిక్‌, సానెట్‌, ఎలిజీ, ఓడ్‌ వంటి సంప్రదాయ 
కవితా రీతులనే ఎక్కువగా భారతీయ కవులు అనుసరిస్తుండేవారు. కాని 1919లో 
రవింద్రనాథ టాగూర్‌ తన బెంగాలి కవిత లన్ముజంగ్లభాషలో స్వేచ్చా కవితలుగా 
అనుపదించుకుని గితాంజలికి నోబిల్‌ బహుమతి పొందిన తరువాత యీ కొత్త 
కవితా పద్ధతికూడా రంగంమీదికి వచ్చింది. కాని తరువాత వచ్చిన కవులు దానిని 
అంతగా కొనసాగించలేదు. శ్రీ అరవిందులు, టాగూరు, కొంతవరకు తోరుదత్తు, 
సరోజినీనాయుడు తమతమ (ప్రత్యేక కవితాశిల్ప రీతులను (ప్రదర్శించి ఇండో ._ 
ఆంగ్లియన్‌ కవితా రచనకు పేరు (ప్రతిష్టలు చేకూర్చారు. *సరోజినినాయుడూ 
ఆమెతరం రచయితలతో అనుభూతి (ప్రధానమైన భావకవితావేశాన్ని (పకటించే 
ఒక (ప్రత్యేక శబ్దవిన్యాస వైఖరి ముగిసివుండవచ్చు, కాని యింతమాతాన అను 
భూతి పథానమైన భావనా చైతన్యమే తొలగిపోయిందని అర్థంకాదు.” 1. 


పందొమ్మిదవ శతాబ్దంలో (ప్రాచ్య, పాశ్చాత్య భావసమ్మేళనం, సాహిత్య 
పరిశీలనకృషి బాగా ఎక్కువగా జరిగాయి. సంస్కృతభాష అనేకమంది యూరో 
పియన్‌ పండితులను తనవైపు ఆకర్షించుకోగలిగింది. సరొవిలియంజోన్స్‌ (పోత్సా 
హంతో కలకత్తాలో రాయల్‌ ఏషియాటిక్‌ సొమైటి స్థాపన జరిగింది. యూరప్‌ 
ఖండానికి చెందిన అనేకమంది మహామహా పండితులు-వీరిలో చాలామంది 
జర్మన్లు rad మాక్స్‌ముల్లర్‌ వంటివారు ఒకనాడు వైభవోపేతంగా విలసిల్లిన భార 
తీయ ఆధ్యాత్మిక సాహెక్కసంపదను వెలికితీసి లోకానికి (పదర్శించి చూపే కృషి 
దాదాపు ఒక శతాబ్దం ముందుగా పారంభించి చివరకు విజయం సాధించారు. 
భారతదేశ సాంస్కృతిక వైభవం చూసి యూరప్‌ ఖండవాసులు సంభమాశ్చ 
ర్యాల్లో మునిగిపోయారు, వారి కండ్లు జిగేలు మన్నాయి. జాన్‌ విల్చ్బస్‌, సర్‌ 
ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌, సర్‌ విలియం హంటర్‌ మొదలగువారు కళలు, కవిత, మత 
ధర్మాలు మొదలైన విషయాల్లో భారతీయ సంస్కృతిని బాగా జీర్ణించుకుని కృషి 
చేస్తుండేవారు. 





'1. భారతీయ ఆంగ్లకవితా “స్వర్గపేటిక (ది గోళ్లెన్‌ (ట్రెజరీ ఆఫ్‌ ఇండో 
ఆంగ్లియన్‌ పొయెట్రీ) 


భారతీయ ఆ౦గ కవితా వ్యాన౦గం౦ 108 


మరొకవైపు భారతీయులుకూడా ఆంగ్లభాషలోనూ, దాని సాహిత్యంలోనూ 
మునకలువేస్తూ అంతవరకే ఆగిపోలేదు పాశ్చాత్యభావనా (ప్రపంచం అంతవరకు 
స్తబ్దంగావున్న భారతీయ డమేధోవిలసనాన్నీ, సదసద్వివేకాన్నీ మేలుకొలిపింది. 
జీవితాన్ని పునర్వికసింపజేసి నూతన సృష్టిపథం వైపుకు మళ్ళించింది. మేలుకున్న 
భారతీయాక్మ, నూతన పరిస్థితులనూ, భావాలనూ అవగాహన చేసుకుని, వాటిని 
జీర్ణింపజేసుకుని వాటిమీదనే విజయం సాధించవలసిన ఆవశ్వకతను గుర్తించే పరి 
స్థితికి దోహదకారి అయింది" 2 ఈ ప్రభావం తొలిసారిగా బెంగాలీలమీద పడింది. 
కొత్తగా వచ్చిన యీ ఆంగ్ల సంస్కృతిని విమర్శించడం కూడా భారతీయులు 
(పారంభించారు. ఆంగ్లేయుల విద్యావ్యవస్థలో పుట్టిమెరిగి (ప్రకాశించిన సరోజినీ 
నాయుడుకూడా ఆంగ్లసంస్కృతి “జాతీయతను కోల్పోయిన భారతీయ యువ తరా 
లను పాశ్చాత్య భావదాస్యానికి బానిసలుగా అమ్మివేసింది”” అంటూ అసమ్మతి 
వ్యక్తం చేసింది. అయితే దానివల్ల కలిగిన (ప్రయోజనాలనుకూడా భారతీయులు 
నిర్లక్ష్యం చేయలేదు. టాగూరు *విశాలహృదయంతో 19 వ శతాబ్దపు విముక్తి”ని 
గురించి (పస్తుతించాడు.3 

పాశ్చాత్యులనుండి మత, మతాతీత త్రాకిక, శాస్త్రీయ మానవత్వ విషయా 
అకు సంబంధించిన సాహిత్యం దేశంలోకి కుప్పతెప్పలుగా వచ్చిపడుతున్నది 
భారతీయ మేధావులుకూడా (కీస్తునూ, ఆయన (ప్రవచించిన చమ, సేవాభావాల 
బోధలను, వేదపవచనాలతోనూ, పురాతన హైందవ వేదాంత సూ(తాలతోనూ 
సమన్వయపరచి ఆలోచించడం (పారంభించారు. రాజారామమోహనరాయ్‌ 
విగహారాధనమీద ధ్వజమెత్తి నానాబాధల ననుభవించి, 1828లో బ్రహ్మ 
సమాజమతాన్ని స్థాపించాడు ఎంతో (ప్రతిఘటన వచ్చినప్పటికి, అనేకమంది 
చుహనీయులు సంస్కరణ (ప్రధానమైన యీ నూతన హైందవ మత సిద్దాంతాన్ని 
బలపరచి కృషిచేశారు. అదే సమయంలో (కమ్మకమంగా సంఘ సంస్కరణలు 
కూడా అమల్లోకి వచ్చాయి సతీసహగమన నిషేధం, (కమ్మకమంగా మహిళా 
విముక్తి, కులవ్యవస్థ అనర్థాలను గురించిన చైతన్వం, భారతీయులు విదేశాలకు 
వెళ్ళే అవకాశం మొదలై నవి రంగంలోకి వచ్చాయి పాశ్చాత్య భావసంపర్కంగల 
విద్యావిధానం (ప్రారంబ మైంది. 


కక మమెననలసానననిన అతల గరా నా 


2. శ్రీ అరవిందుల “రినై జాన్స్‌ ఇన్‌ ఇండియా” - పే 26. 
కి ఇండో- ఇంగీప్‌ పొయెట్‌, పి, సి కోటోకి రచన, పే. 5 - 6 


104 నరోజిసీ నొయుడు 


దేవేందనాథ టాగూరు, కేశవ చం(ద్రసేన్‌ పదేండ్లపాటు కృషిచేసి రామ 
మోహన్‌రాయ్‌ స్థాపించిన (బహ్మసమాజ మతంలో ఒక శాఖకు గట్టి పునాదులు 
నిర్మించారు. కేశవసేన్‌ బోధలు చాలావరకు కైంస్తవ ఆదర్శాలు, రూపాలమీద 
ఆధారపడి వుండేవి. అందువల్ల అవి (బహ్మసమాజ మతంలో ఒక (ప్రత్యేక శాఖగా 
ఏర్పడ్డాయి. చివరకు (బ్రహ్మసమాజ మతవ్యవస్థలో చీలిక వచ్చింది 1886 లో 
మౌాతృసంస్థ ఆది (బహ్మసమాజం అనే పేరుతో వచ్చి తరువాత సాధారణ 
(బ్రహ్మసమాజంగా వ్యవహారించబడింది. కేశవచం(దసేన్‌ నిర్మించిన శాఖకు 
నవవిధాన్‌ అనేపేరు వచ్చింది. అనాటి మేధావుల్లో కొందరు దేశంలో యితర 
ప్రాంతాలోకూడా సంస్కరణయుక్తమైన మతకాఖలను స్థాపించారు. పశ్చిమ భార 
తంలో (ప్రారనసమౌజం, ఉత్తరాన ఆర్యసమాజం, దక్షిణదేశంలో ధియోసాఫికల్‌ 
సౌమైటీవంటివి ప్రారంభమయ్యాయి బెంగాల్లో (బవ్మాసమాజానికి తోడు, రామ 
కృష్ణ పరమహంస (ప్రవచించిన మతధర్మాలూ, మానవ'ేవా దృక్పథం మీద 
ఆధారపడి రామకృష్ణ మిషనరీలు విరివిగా ధర్మ(ప్రచారం చేస్తుండేవారు. ఇది 
కూడా (ప్రజలో అత్యంత ఆకర్షణీయమైన మతంగా (పుచారంలోకి వచ్చింది. ఈ 
మతాలు, శాబలన్నీకూడా వేరే ఏదో ఒక మతాన్ని ఖండించడానికి పుట్టినవికావు. 
అన్ని మతాలను గౌరవించడానికీ, సహనశీలమైన తమ తమ మతాలలోకి యితర 
అన్నిమతాలభావాలనూ సమన్వయించి చేర్చుకోడానికీ ఉద్దేశించినవే. 


ఆంగ్లభాషలో రచనలు చేస్తున్న భారతీయులక్కూడా యీ లక్షణమే 
అబ్బింది ఇదే వారూ అనుసరించారు. కవులు ఆంగ్లభాషను చేపట్టి దానిని భార 
సీయం చేసుకున్నారు ఆంగ్లభాషలో రాస్తున్న ఐర్లండు, వేల్పు, పోలండ్‌, (ఫాన్సు 
యింకా యితర దేశరచయితలలాగా, భారతీయులుకూడా, భాష ఒకటే ఆంగ్యంగాని, 
మిగిలిన అలంకారాలు, కవిసమయాలు, భావచి(తాలు మొదలైన కవితాసామ(గి, 
అంతా భారతీయమైనదానినే వాడుకొన్నారు. యితే యీ ఇండో - ఆంగియన్‌ 
కవిత్వాన్ని గురించి వచ్చిన విమర్శ ఏమంటే, అది చాలావరకు జీవితానికి 
సృషికి సంబంధించి బాహ్యా(ప్రకృతిని మాత్రమే దర్శించింది. అంచులమీదే తేలాడు 
తున్నది. అందులో చాలావరకు చెప్పుకోదగిన శక్తి కనిపించదు. శ్రీ అరవిందుని 
మాటల్లో చెప్పాలంటే యీ కవితల్లో “శాశ్వతత్వంమీడ సమకాలీనతడే పైచేయి? 


భారతీయ ఆంగ్ల కవి తా వ్యానంగం 105 


అయింది, *”4, ఇండో ఆంగ్లియన్‌ కవులు తీసుకున్న వస్తువులు పౌరాణిక, చారి 
(తిక, జానపద గాధలు, వేదా కీవలం సమకాలినమైన అనుభూతులు చాలామంది 
కవులు కొత్తగా చేతికందిన యీ భాషను, పిఖ్లలు ఆటబొమ్మతో ఆడుకున్నట్లు 
మైమైన వాడుకున్నారు ఆ భాషలోని కవితారూపాలకు అనుకరణలు తయారు 
చేసే (ప్రయోగాలతో సంతృ పిపడి భాషా పాటవం యింత బాగా (పదర్శించాం 
గదా అని పొంగిపోయారు. కానీ చాలా భాగం యీ కవితలు ఉన్నతస్థాయికి చేర 
లీక పోయాయి ఐన్లండుకో, వేల్చుకో, యింకా యితరదేశాలకో చెందినవారైనా, 
అ ఈట్‌, ఒక్‌ ఉలాన్‌ ధామోొ రాసి స్రాయిలోనో, యింకా యితరుల స్తాయి 
ఎ*నో ్రాయళౌకపోయారు 


19వ శతాబ్దంలో హాద్వ వొశ్చాత్య సంస్కృతుల బుధ్యి యిచ్చిపుచ్చుకునే 
భరి, దాని ఖరితంగా ఒక యౌంస ఆలోచనా విధానమూ, సంస్కృతి దృక్చ 
థమూ ఏర్పడ్డాయి. వీటి నాయకుడు క4వచం(ద్ర సీన్‌ ఆయన సన్నిహత స్నేహ 
బుంచంలో అఘోరనాద్‌ చటోపాధ్యాయ ఒకరు చటోపాధ్యాయ అప్పుడే విదేశాల 
నుంచి తిరిగిపచ్చాడు ఆయిన ఆతోచనా రీతి దశకి పూరితమైన సంఘ సంస్కర 
శీత్సాహంతో నెండిపోయింది, ఎశపచంటపసేన్‌ నాయకత్వానగల (బహ్మసమా 
జపు నవవిధానవాఐలో ఆయనకూడా చేరాడు చబోపాధ్యాయను బహ్మానందసేన్‌ 
ఇ్వయంగా దానిలో చేర్పించాడు ఈ సేన్‌ కుటుంబంలో వరదనుందరిగూడా 
సెభ్యురాలే. ఆవిధంగా సరోజినిదేవి అభ్లివం.డడు లిద్దరూ జాగృత భారతదేశంలో 
వెలిసిన ఒక చెతన్వవంతమైన సంస్థతో సంటంధిం పెట్టుకున్న వారే. ఆమె పుటి 
పెరిగిన వాతావరణం, సం(పదాయం మితవాద భావాలతో, కులాలు, మతాలు, 
జాతులపట్ల సహనశీలంతో కూడుకుని వుండేది, చిన్నతనంనుంచి ఆమెకు (పాచ్య - 
పాశ్చాత్య స్నేహ సంప్రదాయంలో విశ్వాసం గలిగేట్లు అభిప్రాయాలు నూరి 
పోశారు 1879 లో ఆమె జన్మించిస కాలం భారతీయులు ఆంగ్ల రచనలు చేయా 
లని ఉవ్విళ్ళూరుతూ కలలుకంటున్న కాలం అఘోరనాఛుడు బెంగాలునుంచి 
హైదరాబాదుకు మకాం మౌర్చిస తర్పాత వాతావరణమంతా మారిపోయింది. 
హైదరాబాదు హిందూ, ముస్లిం, (బిటిష్‌ సంస్కృతుల సమ్మేళన స్థానం ఆ పరి 
స్థితిలో ఆమె “పెరిగింది. సరోజినిదేవిని గురించి ముల్కరాజ్‌ ఆనంద్‌ యిలా 





4. ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లీష్‌. స, 40. 


106 నరోజిసీ నాయుడు 


రాశాడు. తన భావాలు (ప్రకటించడానికి సరోజినీదేవి ఒక పాశ్చాత్య భాషనూ, 
దాని కిల్పాన్నీ చేపట్టినప్పటికి, గాలిబ్‌, జోక్‌మీర్‌, హలీ, ఇక్చాల్‌ (పభృతుల 
లాగా నాకామెకూడా (ప్రధానంగా హిందూస్థానీ సం(ప్రదాయానువర్తిగానే కనిపి 
స్తుంది.ర్‌ సరోజినీదేవి (బహ్మాసమాజ సిద్ధాంతం, సహానశీలం, మానవజాతి 
_పేమభావన వాతావరణంలో పుటి హైదరాబాదులోని హిందూ - ముస్లిం సోదర 
వ్యవస్థలో భాగంగా పెరిగిన బిడ్డ. పర్షియన్‌ కవిత కూడా ఆమెను చాలావరకు 
(ప్రభావితం చేసింది ఆమె జీవిత దృక్పధంకూడా చాలావరకు ఆంగ్లేయ దృక్ప 
ధమే. ఒక విమర్శకుడు ఆమెను గురించి యిలా వ్యాఖ్యానించాడు. “విదేశీభావాల, 
అనుభూతుల వాసనలతో ఆమె కవితలు ఒకానొక ఆంగ్లేయ రచయిత (పాచ్య 
సంస్కృతిని గురించి ఎవరో చెప్పగా విన్నది ఆధారంగా అభి(పాయాలు వెలిబుచ్చి 
నట్లు వుంటాయి” కాని సరోజినీదేవి భారతీయ భావనలోనే జీవించి, అందులోనే 
పమహాదానందం పొందిందని నాకనిపిస్తుంది. త ప్పెటూ, తాళొల ధ్వనులు విని, ఆమె 
మనసారా అనుభవించి ఆనందించింది. జానపదగితాల్లోని లయవిన్యాసాలు తిల 
కించి పులకరించింది. విధివి_కేతల అరుపులూ, పెడబొబ్బలూ చెవిసోకి చిందులు 
(తొక్కింది. మహానదులు దాటించే పడ వపాటల్లో (ప్రతిఫలించే (బతుకు తత్వం 
ఆలకించింది. పాములవాడు మోకాలిమీద కూచుని ఊదే నాగస్వరనాదానికి 
తాచులు తలలూపి ఆడడం చూసింది. గాజుల మలారం గలగలలూ, పల్లకీ 
బోయీల పల్లవులూ విన్నది. పరదాలోకంలోని పరమత సం(పదాయాల అంద 
చందాలలో మునిగితేలే సుందరాంగనలను చూసింది. తాను కవితల్లో స్తుతించిన 
సమకాలిక మహ నీయమూర్తులను అభిమానించి ఆనందించింది. ఇటువంటి అనేక 
అనుభూతులను పొందనట్లయితే ఆమె అంత రసవంతమైన హృాదయంగమమైన 
గీతాలను కావ్యాల గోతాల కెక్కించ గలిగేదే కాదు. భారతదేశంలో పాదుకునివున్న, 
యిటువంటి భావానుభూతి లోకాన్నే ఆంగపారకుల ముందామె ఆవిష్కరించింది 
ఈ లోకానుభూతులను కవితలో చిత్రిస్తూ ఆమె అమందానందాన్ని పొందింది. 
మాతృదేశ మర్యాదలకు ఆమె గుండె పొంగులెత్తింది (పేమతో, సేవాభావంతో 
యీ దేశాన్ని హృదయపీరంమిద పెటి పూజించింది. తనకు (ప్రియమైన యీ దేశ 
వాతావరణాన్నే ఆమె యితర (ప్రపంచానికి తెలిసేట్లు ప్రదర్శించింది. తన దేశానికి 





5. ది గోల్డెన్‌ (బైత్‌. సే. 102 “ఇండో - ఇంగ్లీష్‌ పొబి(టీ”” 42 వ 
శ్పీశీలో ఉదహరించినది 


భారతీయ ఆంగ కవితా వ్యాసంగం 107 


సంబంధించిన లోటుపాట్లను, బలహీనతలను బహిరంగపరచడం ఆమెకు యిష్టం 
లేదు. అలా ఎందుకు చేయాలి నిజానికి? కవిత్వం అంటే ఆమె దృష్టిలో అందాల 
ఆవిష్కరణ. అంతేకాని జీవితం గురించి అసహనం గలిగించే, విసుగు పుట్టించే 
అవా స్తవికమైన మోటుభావాల (ప్రదర్శనంకాదు. ఇవన్నీ జీవితంలో కనిపించే 
యథార్జాలే కావచ్చు. కాని అటువంటివి ఆమెకు కవితా((పేరణ కలిగించవు. 


సరోజినీదేవి కవిత్వం రాసిన కాలంలో భారతదేశం పరాయివారి (క్రింద 
(బతుకుతున్న బానిసదేశం. మాతృదేశ మవానియతను చూపి యితరదేశాలముందు 
దాని (పతిష్టను _పదర్శించడం ఆమె అభిమతం. తన తప్పులను ఒప్పుకోకుండా 
దాచి పెట్టగలిగినందుకే యింగ్లండు అంత గొప్ప దేశమైందని సరోజినీదేవి మాఅమ్మ 
గారితో అంటుంటే నేను విన్నాను మనదేశాన్ని ఒక స్వతం[తదేశంగా, బలమైన 
జాతిగా నిర్మించాలని కలగంటున్న మనం మ్మాతం లోపాలను ఎందుకు (పద 
రించుకోవాలి? అందుకే ఆమె ఆంగ్లభాషలొ దేశాన్ని గురించి దాని జాన్నత్యాన్ని 
స్ఫురింపజేసే సుందరగీతాల మందారమాలలకో దేశమాతను అలంకరించింది. 
ఆమె కాలంలో ఆంగ్ల్గభాషే దేశంలో అధికార భాష. జాతీయ భాష హిందీ, 
యింకా 1కి యితర రాష్ట్రభాషలతోపాటు, ఇప్పటికీ ఆంగభాష మనదేశంలో 
అధికారభాషగానే వుంది అందువల్ల ఆంగ్లంలో రాసిన భారతీయ సాహిత్యమంతా 
భారతదేశంలో భాగమే. భారతదేశం వృద్ధిచెందడంలో ఇంగ్లాండుకూణా గణనీయ 
మైన పాత్ర నిర్వహించింది. అంతకు ముందున్న పాలకు లందరికంటే ఎక్కువ 
గానే చేసింది. మన సంస్కృతం ఆర్యభాష. దేశాన్ని ఆక్రమించుకున్న ఆర్యులు 
కొత్తగా తెచ్చి మనమీద రుద్దినభాకే. అది ఈనాడు భారతీయ భాషగా గణన 
కెక్కింది. (గ్రీకులు, మొగల్‌ పాదుమోలు, యింకా యితరుల (ప్రభావాలు మన 
దేశంమీద పడాయి మనలో కలిసిపోయాయి. భారతదేశపు గొప్పతనం అంతా 
యిందులోనే వుండి. ఎవరితో కలిసినా దేనిని స్వీకరించినా మనదేశం తన వ్యక్తి 
త్వాన్ని కోల్పోదు. భారతదేశానికి బయటనుండి అబ్బిన ఏ భాషలో మాట్లాడినా 
రాసినా మన (పత్యేకతలకు భంగంకలుగలేదు. భారతీయులు ఆంగ్లభాషలో సహజ 
సుందరంగా ప్రావాహికంగా రచనలు చేయగల నేర్చు అబ్బిన పరిస్థితికి సరోజిసీ 


108 నదోజిసీనాయుడు 


దేవి ఒక సంకేతం “భారతీయ ఆంగ సాహిత్యం, వైవిధృంలో ఐక్యత అనే భార 
తీయ జీవిత దృక్పధానికి నిండైన నిదర్శనం.” "6 


మాతృభాష కాని పరభాషలో రాసే కవుల్నిగాని, నవలాకారుల్ని గాని 
సంకుచితదృష్టితో చూసి విమర్శించడం (ప్రమాదకరమైన లక్షణం మాతృభాష 
లోనే పసలేని కవిత్వం రాసిన కవులెందరో వున్నారు, అలాగే యితర భాషను 
స్వీకరించి చక్కని కవిత్వం రాసినవారూ వున్నారు. కవులుగా చెలామణి అయిన 
ఆంగ్గకవుల్లోనే చాలామంది చెత్తకవిత్వం రాశారు ఆంగ్లభాష *ఒక సాహాసోపళ 
మైన భాష ఆంగ్లేయుల కే అది కొరకరానికొయ్యి?? అనికూడా తరచుగా భావిస్తుం 
టారు. ఇదిలావుండగా, కొంతమంది భారతీయులు అనేకమంది ఆంగ్లేయులకంటే 
మంచి ఇంగ్లీషు మాట్లాడతారని చాలామంది తెలిసినవారు అంటుంటారుకూడా. 
అంతేకాకుండా భి"రతీయుల ఆంగ్లరచనలను చాలామంది రాజకీయ దృష్టితో నే 
అంచనావేస్తారు కనీసం జాతీయస్థాయిలోనైనా చూడకుండా, కేవలం (పాంతీయ 
దృకృథంతోనో లీదా కేవలం డేశభ క్తి (ప్రమాణాలతోనో మాశఆమే చూస్తారు, 
ఉదావా రణకు పూర్వకవులందరూ - అంబే సరోజినీనాయుడు, తొరుదత్తు, శ్రీ అర 
విందులు మొదలైనవారు ఆంగ్లభాషా వ్యామోహవ్యాధి పీడితులనే అకొంతం 
వేస్తుంటారు. “ఊహెంచలేనంతగా మాతృభాష యీవిధంగా మాయమై పోవ 
డానికి ఏఏ పరిస్థితులు దారితీశాయి ?”కి ఆమాటకువస్తే, ఆంగ్లకవిత్వం రాసే 
ఆధునిక భారతీయ కవులుకూడా అదే వ్యాధికి లోనైనవారేగదా ! అంతేకాకుండా 
బెంగాలి (భాష) పిచ్చి, ఒరియా పిచ్చి, తమిళ పిచ్చి, హిందీ పిచ్చి “పెంచుకునే 
తత్వంకూడా కనిపిస్తుంటుంది. ఈ విధంగా దిగిదిగి కవిత్వం అనేది కేవలం 
(పాంతియవ్యవహారం అయిపోతుంది. అలా అయినా మంచిదే, కాని మంచిమంచి 


అనువాదాలతో అది యితరచోట్లక్కూడా (ప్రాకే శక్తిసామర్థ్యాలు కలిగివుండాలి. 
ఉదాహరణకు చెప్పాలంటే శ్రీ అరవిందులు, సరోజినీనాయుడుకంటే ఎక్కువగా 


శ 





6, 19 వ శతాబ్దంలో భారతియ - ఆంగ్ల సాహిత్యం, జాన్‌ అల్ఫోన్సో 
కర్కాలా రచన సే, 1. 


7 ది శ్వాన్‌ అండ్‌ ది ఈగిల్‌ పే. 2. 
8. ఆంగ్లంలో ఆధునిక భారతీయ కవిత. పే. 5. 


భారతీయ ఆ౦గ కవితా వ్యాసంంగ ౦ 109 


జాతీయభాొవాలు, దేశభీక్తిగల భారతీయాంగ రచయితలు మరెవరూ వుంజరసు 
కుంటాను. అయితే ఆంగ్లంలో కవిత్వం పేరుతో చెత్తా చెదారం గిలకరిస్తూ తాము 
మహాకవులమనే (భాంతిలోపడి కొట్టుకుంటున్న పిల్లకవులందరూ యీ రంగం 
నుంచి విరమించుకుంటే మంచిదనే ,విషయం అంగీకరించక తప్పుదు. వారిలో 
చాలామందికి ఆంగ్లకవిత్వం రాసే మెళుకువల్లో ఒక్కటికూడా ఒంటబట్టలేదు. 


నిజానికి కళ అనేది ఏ బంధాలకూ లొంగని సత్వతం_త స్వతంత్ర వ్యవస్థ 
గదా, ఇండో - ఆంగ్లియన్‌ అంటూ ఒక జాతిని, ఒక బాషనూ కలిపి తయారు 
చేసిన తోకలాంటి యీ బిరుదు తగిలించుకోవడం అపసరమా? తన స్వేచ్చకు 
ఎటుపంటి నిర్బంధాలనూ, పరిమితులనూ సహించలేని, విహంగ స్వభావంగల 
సరోజినినాయుణ్ణి ఇండో - ఆంగ్లియన్‌ కవులనే యీ తరగతికింద జమకట్టినా 
ఆమె యిందులో యిమడనే యిమడదు. ఈట్సొను జరిష్‌-ఆంగ్లోకవి అని ఎవరైనా 
పిలుస్తారా ? డిలాన్‌ థామస్‌ను వేల్పొ--ఆంగ్రియన్‌ కవిగా ఎవరైనా పర్లించగా 
విన్నామా? ఇలా యింకా ఎందరో వున్నారు. సరోజినినాయుడిది అనందోల్లాసా లతో 
నిండి చైతన్యవంతమైన వ్యక్తిత్వం జీవితాన్ని ఉబ్లాసకరమైన దృక్పధంతో ఆర్థం 
చేసుకుని ఆమె బాధలనూ, దుఃఖాలనూ అధిగమించింది, అనారోగ్యకరమైన అభి 
(పాయం, లక్షణం మందుకైనా మైకికనిపించకుండా. అటువంటి వ్యక్తి, యీనాడు 
తనకు పూర్తిగా విరుద్ధమైన జీవిత దృక్పథంతో కవితలు రాస్తున్న ఇండో - ఆంగ్లి 
యన్‌ కవుల సరసన కూచోబెడతామంటే అంగీకరిస్తుందా ? తాము సరోజినీదేవి 
కంటే ఘనమైన కవులమని తరుచు వారు వ్వ్నిరవీగుతుంటారు. ఆమె రాసిన కవి 
తల్ని రుమ్‌ - త - కమి అని హేళనచేస్తుంటారు సరే కానివ్వండి సరోజినీ 
దేవి, తోరుదత్తు, శ్రీ అరవిందులు మొదలగువారు వివిధ కాలాలలో, వివిధదృక్పథా 
లతో రాసిన కవితలు మనముందువున్నాయి. జీవితంలో కళారంగంలో వారిస్థానాలు 
వారికి వున్నాయి వారిని అలాగే వేరుగా వుండనిద్దాం వారికేవో బిరుదులూ, 
తోకలూ తగిలించవద్దు. ఆవిధంగా మనం వారి స్వేచ్చను అపహరించనూ వద్దు 


కవిత_జీవితతత్వం 


సరోజినినాయుడు తన కవితాజీవితంలొ (ప్రారంభదిశలోనే ఆంగ్ల కవితా 
చరితలో (ప్రత్యేకంగా తనకొకకీ ర్తి లోకాన్ని, నిర్మించుకున్న కవయి(తి ఆంగంలే 
కవితరాసిన ఒక భారతీయవనితగా మ్మాతమేకాక, ఆ భాషాసౌందర్యం అతి 
సహజంగా రచనలో (ప్రతిబింబింపజేసిన కవయి(తిగా, ఆంగ్లభాషా పాండిత్యపు 
పెన్నిధిగా ఆమెకు గౌరవం కలిగింది. అయితే ఆమె ఖారతీయ ఖావనారితికి 
దూరంకాలేదు అచ్చం భారతియ వనితగా దేళభ క్రిగల పు(,తికారత్నంగా, ఈ 
మహోన్నతజాతి జీవనంలో విడదీయరాని భాగంగా వుండి ఆమె కవితావ్యాసంగం 
కొనసాగించింది. ఈ విషయం యధార్దం అని ఎంతగా చెప్పినా అతిశయో క్రి 
కాదు. ఆంగ్లపారకులు ఆమెపట అత్యంత ఆదరభావాన్ని (ప్రదర్శించారు. ఆంగ్ల 
సాహిత్యంలో ఆమెకు ఈనాటికీ ఒక (ప్రత్యేకమైన స్థానం వుంది. సరోజినీదేవి 
రాసిన కొన్ని తాత్విక, సొంకేతిక గీతాలలో కనిపించే సత్యాన్వేషణా కుతూహలం 
పాఠకులను బాగా ఆకట్టుకుంది “ఆక్స్‌ఫర్డ్‌ బుక్‌ ఆఫ్‌ ఇంగ్లీస్‌ మిస్టిక్‌ వెర్చ్‌” 
అనే కవితా సంకలనంలో చేరడం ద్వారా ఆమెకు ఆంగ్లకవితాలోకంలో కాశ్వత 
స్థానం లభించింది. ఆంగ్లసాహిత్యంలో ఆమెకొక ఫ్రానం వున్నదని చెప్పడానికి 
ఇదే నిదర్శనం. 


ఈ సంకలనంలో చేర్చిన సరోజినీదేవి మూడు కవితలలో మొదటిది : 
ఆ త్మా వేదన 


బాల్యగర రేఖమీద' నడున్తూ నిన్నడిగాను; 
నిశ్వానపవనంలోంచి నన్ను వుట్టించిన ఓప్రభూ! 


కవిత - జీవిత తత్వం 1li 


జననమరణ సిద్ధాంతాల లోతుల్లోని రహస్యాలు 
ఒకసారి నా చెవిలో ఊదు స్వామీ ! 


(వతి సుఖం నాకు పంచు, దాన్ని నేను మనసార తింటాను 
(వతిదుఖగీతం వినిపించు, దాన్ని నేను చెవులార వింటాను 
భూమ్మీద పుట్టిన తీపి అంతా తినేదాక 

చేదంతా మింగేదాకా నా ఆత్మకు తృ ప్రివేదు 


ర అనందమైనా బాధై నా 
భూషణగాన్కీ దూషణగానీ 
జీవితపరమార్ధం విప్పిచెప్పే 
థు 
మృతిజ్ఞాన వేదాంతమైనా ... 
ఏదీ నాకందకుంణా దూరంగా "పెట్టకు (వభూ ! 


అప్పుడు నువ్వన్నావు, |[వభూ! 

అనంత గంభిరమైన నుతిమె త్తని నాదంతో 

విడ్రా ! విన్నాను నీ (పార్థన -- 

[(వసాదిస్తున్నాను నీకు [పపంచంలోని 

సమస్త ఇందియ భోగాల సౌఖ్యనంతోష భవనాలు 
నిరాశా నిస్ఫృహల్కు దుఃఖాతిశయ గహానాలు 


ఆనందాన్నీ కీర్తినీ అంతులేకుండా తాగుతావు నువ్వు 
కార్చిచ్చులా ఎప్పుడూ నిన్ను దహిస్తుంటుంది |పేమాగ్ని 
బాధజ్యాలలు నిన్ను పమ్మితం చేస్తుంటాయి 
నిస్ప్పృహావేశంలోని నీశల్ని నశింపచేస్తుంటాయి 


113 నరోజిసీ నాయుడు 


నేననే మవోవశాంతతక నీ అత్మ ఉమింటూరుతుంటుంది 
స లూ త్రీ ఏ 
(పార్థిస్తుంటుందిి పడిపోతుంటుంద్వి లేస్తుంటుంది 


మైలపడుతుంటుంది, పవితమౌతుంటుంది - 
పలవరిస్తుంటుంది పరమశాంతి రహన్యం కోసం 


ఆకాశమంతెత్తువాణ్ణి నేను 

సీ చెవిదాకా వంగి బోధిస్తుంటాను 

[బతుకంకే నాతేజోరేఖలు [వతిఫలించే వట్టకం 
చావంటే నేలమీద వడుతున్న చల్లని నా నీడ. 


సరోజినీదేవి రాసిన అనేక యితర పాటల్లోకంటే ఈ పాటలో వాడిన 
చంధస్సు చాల సులభంగా వుంటుంది ఈ నిరాడంబర సౌలభ్యంవల నౌలుగు 
భావగణాల (సిలబిల్బొ ఈ పంక్తులు హృదయాన్ని శక్తివంకంగా సూటిగా తాక 
గలుగుతున్నాయి. అదేవిధంగా ఈ పాటలలోని అంత్య(ప్రొసల సంగీత సౌలభ్యం 
పుష్పాల సహజపరిమళంలా ఆహాదకరంగా వుంటుంది. ఆమె రాసిన మరికొన్ని 
ఇతర కవితలలో అంత్య(ప్రాసల లయలో (ప్రయత్నపూర్వకంగా సిద్ధించిన కృతి 
మత గోచరిస్తుంది. “*ఆత్మావేదని అనే ఈ గీతంలోనసి తాత్విక చింతనారీతి 
సుస్పష్టమైనదే. దేవుని పిలుపు ఆమెకు వినిపించింది. తన (ప్రశాంత రహోలోకం 
లోని సౌందర్యాన్ని చూపుతానని ఆయన వాగ్దానం చేశాడు. కవితాభావదర్శనం 
ఈ గీతంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ భావన అంతా జీవన్మరణాల 
చుట్టూనే పరిభమిస్తుంది. 


అదే సంకలనంలోని సరోజినీదేవి రెండవ కవితలోకూణా ఆమె శాశ్వత కాంతి 
కోసం ఉవ్విళ్ళూరుతుంది. ఇహలోకపు శ్రమలు, దుఃఖాలనుండి విము క చెంద 
డానికి ఆ శాశ్వతకాంతి అవసరమని భావిస్తుంది. 


భయద్వేషాల పాముల వుట్టగా 
మనుమలు భావిస్తారీ లోకాన్ని 


కవిత -=జీవిత తత్వం 118 


జీవితం వండడమంకు కోత కువచ్చిన పొలాలు 
విధి కొడవలి వదునుకోనం వేచిచూడడంగా -- 


అయితే నేనుఅత్మను; వుట్టినందుకు నాకు వుకెడు నంతోషం 
ఎత్తుగా ఒత్తుగా పెరిగిన ధాన్యం కంకుల నందులోంచి 
ఉదయకాంతి ఉయ్యాలలో ఊోగే వక్షుల సంగీతం 
వింటున్నవుడు - 
-ఈలోకవు కోర్కెలతో గర్వంతో ఏం వని నాకు? 
సాయం సాహాన యా[తలో యింటిమొగం పట్టిన బంగారు 
పావురాళ ను 
నడిపిస్తున్న వెండి రెక్కల తళ త్తళలు తెలిసిన దానికి - 
"పెద్దగా ఆయానవడుతున్న యాలోకంతో నాకేం పని? 
[వతినంధ్యలో నీ ఆనంత ఆశీస్సులతో 
సమకూర్చుకుంటున్న నిశ్శబ్దాల ధాన్యవు రాసులను 
కలగంటున్న దానికి - 
చెవృవయ్యా (పభూ నువ్వే 
చప్పటి విధ్మివాతను ఉహించి చకతికిలపభడ మంటావా? 
వీకాంత జీవితం గడపాలనే మాటవిని విడవమంటావా * 
నమాధిగోడలు చూచినట్టు [భమపడి భయవడమంటావా+ 
నాగుండె సంతోష జలధిలో నిండామునిగే వుంది 
నీ లోతుల్లోనే చిక్కుకుని నిశ్చలంగా వుంది 
ఓ జీవితానంద మహాసౌఖ్యజలధీ ! 
క అనంతత్య సారభూత సౌంద ర్యశీలీ ! 
చెప్పవయ్యా (వభూ! నువ్వే చెవ్వు ! 


114 నరోజిసీనాయుడు 


ఈ కవితలోని భావచిత్రాలు చాలా స్పష్టంగా తెలుస్తుంటాయి. సరోజినీదేవి 
తన భావనాగవాక్షాలనుండి బయటపడి శాశ్వతత్వ సరిహద్దులు దాటి ఒక మహా 
తన్మయత్వపు లోకంలోకి (ప్రవేశించిన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఈ కవిత 
లోని లోతైన భావాలు నిజాయితితో కూడిన ఆలోచనా పరంపర ఆమెను ఆంగ్ల 
భాషలోని తాత్విక మహాకవుల హృదయపీరాలడాకా తీసుకుపోగలుగుతుంది. 
ఇటువంటి గొప్పకవితలు ఆమె స్వల్పసంఖ్యలో మాాతమే రాసిందికదా అనే చింత 
పునకు కల్గుతుంది. మూడవ కవితలో ఇతరుల అనుభూలి _పదర్శించడం జరిగింది. 
అంటే బుద్ధభగవానుని అనుభూతి వర్ల్ణితమైంది 


కమలాసనుడై న బుద్ధ భగవానుడు 


శ్వా బుద్ధభగవాన్‌ | 

సీ వద్మాసనగతముకుళిత నేతపద్మాలలో 

నీ అభయహన్త ముదలో, ధ్యాననిదలో 

ఏ పారమార్థిక మహాసాఖ్యచింతన మేలుకొన్నది (వభూ! 

ఏ శాశ్యతమహాశాంతిపథం యీ లోకాన్ని వలుకున్నది 
(ప్రభూ! 


జ్ఞానచక్షువుముందు భాసించే ఏ మహాశాంతి 

-ఈ నిరంతర పథికుల్ని గమ్యం చేరుస్తుంది ? 

మేం నడిచే దారిపొడవునా మార్చుగాలి వీస్తున్నది 

రేవు రాబోయే ధుఃఖాలు గడచిన బాధాగాథల్ని వెక్కి 
రిస్తున్నాయి 

ఒక కలగడిచి యింకోకల్వ ఒక బాధల వంతెన దాటితే 

ఇంకో వంతెన ఎదురవుతుంది 


కమలాసనుడైై న బుద్ధభగచానుడు. 115 


([ుతుకుదారాల్ని మృత్యువు పుటుక్కున తెంచేస్తున్నది 

(పసవవేదనలాంటి యీ నిరంతర జీవిత దుఃఖాలు 

ఈ వేడిమి యీ గగుర్పాటు, |తుళ్ళింతలు 

చీలి చితికిన గర్యరేఖలు, అణగిన అహంకారం 

పరాజయం నేర్పిన పాఠాలు వుష్కలంగా వున్నాయి 

పూవుకోద్దామంకే అందదు, కాయ నోటిదాకా రానేరాదు 

ఆయితేనేం! నీ పద్మాసన సింహాసనం కొనలు కొరికి 

శాంతిని మాతం నంగ హించుకున్నాం, వవ్మితత పాడు 
చేసుకున్నాం. 


చీకట్లోకి చేతులు చాచి, 

ఆందని కోర్కెల (ద్రాక్షలు అందుకోబోతాం మేము 

దివ్యవర సత శిఖరాలు చేరుకోవాలనుకుంటాం 

విశ్వానంలేని మననుత్తో తిరిగి తిరిగి అలసిన కాళ్లతో 
ఎక్కుతూ -- 

కాని న్వర్గద్వారంలో దూరాలనే అత్మ అరాటాన్ని 

అదువులో "పెట్టలేక జోతున్నాం. 

దూరంగావున్న గమ్యం త్వరగా పరుగెత్తుకొస్తున్నట్టు 

(భమ పెడుతోంది భ యపెడుతోంది 

మనిషిచేసే (పతిఅశాశ్వత కార్యం శాశ్యత త్యంలోభాగ మే! 

అయితే ఎలా మేం చేరుకునేది 

అ మహావవిత నిర్వాణ గమ్యానికి ఖా 


116 నరోజిసీ నాయుడు 


ఆక్స్‌ఫర్డ్‌ బుకొలో చేర్చిన యీ మూడు కవితలూ, సరోజినీదేవి లోగడ 
(ప్రకటించిన కవితా సంకలనాలనుండి సేకరించినవే. కాని ఆమె రాసిన తాత్విక 
సాంకేతిక గీతాలు యీ మూడుమా(త్రమే కాదు. నిజానికి ఆమె (ప్రకటించిన 
మూడు సంకలనాలోనూ యిటువంటివి అక్కడక్కడ మెరుస్తూనే వుంటాయి, 
వాటిలో ఒక లోతైన జీవిత తత్వచింతనా, పరలోక దార్శనికభావనా కనిపిస్తుం 
టాయి. ఇంగండులోవున్న సమయాల్లో సరోజినీదేవి సైమన్స్‌, గూస్‌ మొదలగు 
(ప్రసిద్ధ కవివరేణ్యులతోనూ, సాహిత్య విమర్శకులతోనూ కలిసి మెలిసి వుండడమే 
కాక అనేకమంది రైమర్స్‌ క్లబ్‌ సభ్యులతోకూడా కలిసి తిరుగుతుండేది. అప్పుడే 
బహుశః ఆమె ఆంగ్లభాషలోని పదవిన్యాస వైఖరులలో సంపూర్ణత సాధించుకో 
గలిగింది. శోశబ్దసాధుత్వము, (ప్రయోగశిల్ప చనైపుణ్యమూ. పదబంధ నిర్మాణ 
కాశలమూ, భాషలోని లయజ్ఞానమూ, ఆమెకు అబ్బినవి. ఇవే చేతికి అంద 
నట్లయితే ఆమె తన ఊహలనూ అనుభూతులనూ అంత మనోజ్ఞమైన కవిత్వంగా 
మలుచుకోగలిగి వుండేదికాదు” 1. (పేమ, విశ్వాసము, దేశభక్తి, స్వేచ్చా స్వాతం 
శ్యాలు మొదలగు వివీధోహల విశాల కవితా ప్రపంచ పరిధిలో ఆమె ఎన్నో 
కావ్యయాతలు చేసింది ఇవన్నీ అత్మీయమైన హృదయానుభూతులు హరాత్తుగా 
కంమ్మరించినట్లుగా కవితలలో దర్శనమిస్తాయి లోపలనుండి బైటికి ఉబికివస్తున్న 
*బ్రసౌందర్య వేగవాహినిలో అవి మునకలు వేస్తుంటాయి, పరస్పర సంబంధంగల 
కవితాభావాలను (క్రమపద్ధతిలో అల్లాలని ఆమె (ప్రయత్నించనేలేదు. ఒక చెట్టుమీద 
నుండి మరొక చెట్టుమీదికి ఎగిరినట్లు ఆమె రచనలు “స్వల్పకాల విహంగ 
యాలు” ఇటువంటి సందర్భాలలోనే కవితా రవనలో ఆమె సంపూర్ణ విజయం 
సాధించింది “తెగిన రెక్క” కావ్య సంకలనంలోని “గుడి, పమ యాతి? 
మొదలగు కావ్వపబండాలలో ఒకానొక తాత్విక భావనా పధకాన్ని తయారుచేను 
కున్నప్పుడు తన వ్యక్తిత్వాన్ని మరచిపోయి, తనను ఎవరికో అంకితం చేసుకున్న 
ప్పుడు, మానవ దైవిక పేమ భావనలను ఎకసూ(తంతో బంధించ దలచినప్పుడు - 
పారకుణ్ణి నమ్మించలేకపోయింది ఎందుకంటే ఆమెలోని మానవభావావేశం అండి 
ఎక్కువగా తన వ్యక్తిత్వాన్ని (పదర్శించుకుంటూ ముందుకు దూశేది 


ఆమె అనేకసార్లు మృత్యువును ఆహ్వానించేది. కాని యీ భావన ఇలియెట్‌ 
రాసిన జిరోంటేయన్‌ లోలాగా లోతైన భావనగా వుండేదికాదు 


1, ఆంగ్లంలో భారతీయ కవిత పే, 175. 


ఇలియట్‌ శైలి సంభాషణ స్థాయిలో వుండేది. పారకుణ్లి దృష్టిలో పెట్టు 
కుని రచనసాగేది. సరోజినీదేవి మృత్యువుతో ముఖాముఖి మాటాడిన సమయాల్లో 
అటువంటి పదచ్వితాలు నిర్మించడంలో కృతకృత్వురాలు కాలేదు. ఆమె గత జీవి 
తాన్ని “శూన్యంలో” గడిపింది. “ప్రయోజన రహితంగా” గడిపింది. కాని 
అంతమా[తాన తాను లొంగిపోదు. రాజీపడదు ఆ ోనిశ్చితమహాదర్శాన్ని”? 
అందుకోవాలనే ఆకాంక్ష వ్య క్షంచేస్తుండి ఆమె కవితల్లో “అంతటి వెలుగుటూహ 
లలో అంతర్గర్భితంగా దుఃఖపు చీకటి రేఖలు” ఎందుకు తొంగిచూస్తుంటాయని 
ఒకసారి గోఖలే మహాశయుడు ఆమెను అడి."డు మృత్యువు నీడలు మీదపడే 
టంత దగ్గరగా నీవు వెళ్ళుతున్నావా” అని (ప్రన్నఎచాడు ఆమె కాదని జవాబు 
చెప్పింది: “నేను జీవితానికి అత్యంత సమీపంలోకి వెళ్ళాను, కాని దానిలోని 
మంటలు నన్ను కాల్చేశాయి” అని. అయితే మానవజీవిత వాస్తవికతా చ్నితణ 
టి. ఎస్‌. ఇలియట్‌లో లాగా సరోజినీదేవి కవితల్లో స్ఫురించదు. ఆమె కవితల్లోని 
భావయ్యాతలు జీవిత వాస్తవానికి ఎన్నడూ సన్నిహితంగా వుండవు. అయితే 
జీవితంలోని అనేక సంకటాలనూ, ఆటంకాలనూ దాటిపోవాలనే తపన మాతం, 
నిజాయితీతో కూడిన యీ ఆకాంక్షమా(తం అంతటా అల్లుకునే వుంటుంది. య 


సరోజినీదేవి కవితలకు సాహిత్యలోకంలో మంచి ఆదరణ లభించింది. 
స్వర్శ[పాంగణం సంపుటి 1905 లో మొదటిసారిగా ఆచ్చుపడింది. కాని త్వర 
త్వరగా వరుసగా 1906 లో, 1909 లో, 1914 లో, 1916 లో (రెండు సార్లు) 
విలియమ్‌ హినిమన్‌ దానిని తిరిగి ము(దించాడు, అంత చిన్న వయస్సులోనే 
యింతబాగా అమ్ముడయిన కవితలను రాయగలగడం - అదీ పరాయి భాషలో 
రాయడం చెప్పుకోదగిన ఘనకార్యమే. 1905 లో (పకటించిన సంపుటిలోని కవి 
తలు ఆమె 17 - 26 సంవత్సరాల మధ్యవయస్సులో రాసినవి. ఇందులోని 
“పద్మాసనుడైన బుద్దదేవునికి”” అనే గితాన్ని “*ఆక్సపర్డ్‌ బుక్‌ ఆఫ్‌ ఇంగ్లీషు 
మిస్టిక్‌ వెర్స్‌?”* లో చేర్చారు. అంటే సరోజినిదేవికి ఆ విధంగా ఆంగమహాకవుల 
సరసన పిటవేసి కూచో బెట్లారన్న మాట. “మోడరన్‌ మూడ్‌” అనే దానిలో 
కూడా యీ గీతం మళ్ళీ (ప్రకటించడం ద్వారా ౦ భారకయ కవయితికి ఆంగ్ల 
సాహిత్యలోకం మరొకసారి నివాళి ఎత్తింది స్వర్ల(పాంగణంలోని కవితలన్నీ 
*చెటమీద తళుక్కుమంటున్న మిణుగురుల” వంటి (హేమగీతాలు, భావగీతాలే 
అంటూ వాటిని సాహిత్యలోకం కొట్టిపారవెయ్యనూ లేదు. ఇంగ్లాండులోని పత్రికలు 
వాటిని గురించి గొప్పగా పొగుడుతూ సమీక్షలు (ప్రకటించాయి. ఆ కాలపు మహా 


118 జరోజిసీ నాయుడు 


కవులుకూడా స్వాష్నికలోకంలో విహరిస్తూ యీ భారతీయ కన్య రాసిన భావ 
గితాలను (పశంసించడానికి ఏ మాతం వెనుకాడలేదు ఒక విమర్శకుడు యిలా 
రాశాడు. గ ఊహాచితాలన్నీ (పాచ్యసం పదాయానికి చెందినవే అయినా వాటిలో 
అంతర్గతంగా కనిపిస్తున్న ప్రాధమిక మాసవతా దృక్పధం, నిజమైన కవిత్వానికి 
పాచ్యసంస్కృతి అనీ, పాశ్చాత్య సంస్కృతి అనీ విభేదం అడ్డురాదనే సత్యాన్ని 
బుజువుచేసున్న ది””. తమ చుట్టూవుండే లోకాన్నీ, అప్పటి పరిస్థితులనూ కవులు 
(గంధస్థం చేయాలి ఆ దృష్ట్యాచూస్తే సరోజినీదేవి తన కాలపరిస్థితులను పూర్తిగా 
వినియోగించుకుంటూ కవితా రచనలో సంపూర్ణ విజయం సాధించిందనే చెప్పాలి 
అయితే ఆమె దర్శించిన లోకం (పేమ భావనా (పేరితమైన లోకమే. నిత్యజీవిత 
యాధార్థ్యాలను స్పృశించిన లోకంకాదు. సమకాలికమైన విషాదసంఘటనలనూ, 
ఆచారాలనూ ఆమె తన కాష్యవస్తువులుగా స్వికరించినప్పటికి, ఆమె (పధానంగా 
చూసినది _పేమలోకమే. ఆమె రాసిన _పేమగీతాలచుట్టూ ఎప్పుడూ. ఒక ఊహా 
జగత్తు అల్లుకునే వుంటుంది జె బి. ఈట్స్‌ ఆమెను “శుద్ధ (పేమ కవితావాది”” 
అని వర్గించాడు. ఎడ్వర్డ్‌ ధామస్‌ “ఆమె భావనలో కవితాలక్షణాలు కుప్పలు 
తెప్పలుగా” వున్నాయన్నాడు. 1912 లో కాలవిహాంగం (ప్రకటించినప్పుడు 
ఆమె “ఒక అసాధారణమైన బాహ్యసౌందర్యమూ, అంతర్భావనా వైభవమూి?” 
అందుకోవడంలో విజయం సాధించిందని వ్యాఖ్యానించాడు ఎడ్వర్డ్‌ థామస్‌. 
మరొక విమర్శకుడు యిలా అన్నాడు : “*మనోరంజకమైన పదబంధాలను ఆమె 
కేజీలనిండా నక్ష(త్రాలలాగా వెదజల్లుతుంది, అయినా పద్యాంతంలో తళుక్కున 
మెరిపించడాసకి సౌందర్యాన్ని చాచిపెట్రుకౌేవడంకూడా ఆమెకు బాగాతెలుసు 
ఆమె భారత 'కానికి ఎలిజిబెక్‌ బ్యారెట్‌ వౌనింగ్‌ వంటిది””2. ఇటువంటివన్నీ 
ఊకదంపుడు మౌటలుకావు, హృదయపూర్వకంగా చేసిన (ప్రశంసలు, డెన్నిస్‌ 
స్టోల్‌, ఇ యం ఫాస్టర్‌, హెర్మన్‌ కాల్డ్‌, గాస్‌ వర్త్‌ వంటి (ప్రముఖులు కూడా 
సరోజినీదేవి కవితలు చదివి ఆనందించారు 

సరోజినీదేవి కవిత్వంలో వాడే భాష అద్దంలో చూసుకున్నటు అందరికి 
అర్ధమయ్యేది వ్యాఖ్యానం చెప్పవలసిన అవసరమే ఉండదు చిన్న పిల్లలుకూడా 
చదువుకుని. అర్హంచే సుకోవచ్చు. అయితే ఆ పిల్లలు భారతదేశంలోని వారైవుండాలి 
అటువంటివారికి అంతా సులభంగానే అర్దం అవుతుంది భావ(ప్రకటనలో అయో 





2. ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లీషు సే. 176. 


కవిత -జీవిత తత్వం 119 


మయత్వం కోసం సరోజినిడేవి ఎన్నడూ (ప్రయత్నించలేదు. ఈ కారణంచేత 
సాహిత్యంలో జార్జియన్‌ దృక్పధం కలిగిన వారి బృందంలో అమె యిమడదు, 
సాహిత్యంలో జార్జియన్‌ దృక్పధం రచనలో స్వాతం(త్యాన్ని వరించడమేకాక 
అన్ని రకాల ఛందోబంధాలనూ లయవిన్యాసాలనూ (తోసిరాజన్నది. చివరకు 
అర్దాన్న్‌, అన్వయాన్నీ కూడా వదలివేసింది ఈ దృకృధంగల రచయితలు 1911- 
12 లో యీ కొ త్తదృక్పధాన్ని కవితలో (ప్రవేశ పుల్ల రినయజాన్స్‌ (పునరుజ్జీవన). 
రొమాంటిక్‌ (భావవాద) యుగాలవలె తామొక కొత్త సాహిత్య యుగాన్నే స్తాపిం 
చాలని (పయత్నిం వారు విక్టోరియా, ఎడ్వర్డ్‌ కవితాయుగాలలో సం(పదాయాను 
సరణ మరీ మితిమీరి, స్టబత ఏర్పడిన కారణంగా దానినుండి బైటపడటానికి వీరు 
ఒక నూతన యుగాన్ని ఆవిష్కరించాలని కృషిచేశారు. అయితే యీ దృక్పథంకల 
కవులుకూడా స్వాష్నికలోక విహారులే. ఈ విషయంలో మాతం సరోజినీ వేవికి 
వీరితో కలిసే లక్షణం పూర్తిగా వుంది. ఈ సాహిత్య దృక్పధం ప్రారంభమైండి 
20 వ శతాబ్దం రెండవ దశాబ్దంలో, అప్పటికింకా మొదటి (ప్రపంచ యుద్ధం 
(పారంభం కాలేదు. అందుకే వారికి కాలం ఎడతెగని వసంతంగానే కనిపించింది. 
“గాలి స్వచ్చంగా వుంది. ఉదయం T7గంటలు గా వుంది. ఉత్సాహంతో 
ఉరకలు వేస్తున్న యీ యువకవులకు కష్టాలు గంపలతో మోసుకొస్తున్న భ ష్యత్తు 
యుకా దర్శనం యివ్వలేదు. క్షీణ సాహిత్య యుగం గడిచిపోయింది. కలల 
జబ్బునపడి కాలం గడిపిన సింబాలిస్టులుకూడా వెనుకంజవేసి పూర్తిగా సాహిత్య 
రంగంనుండి తప్పుకున్నారు, ఇప్పుడు కొత్తజీవితం కనిపిస్తుంది - కొత్తయుగాన్ని 
(పారంభించాలి. అందుకే యూ బృందం కవులు ోలార్క్‌”” లను గురించి, 
“నైటింగేల్‌?” గురించీ కవితాగానం చేశారు 


భారతదేశంలోకూడా స్వాతం(త్య భావన ఉషోదయపు తొలిరేఖలు తొంగి 
చూస్తున్న సమయం. సరోజినీదేవి మూ వసంత సంతోషలోకాన్ని యిదివరకే 
దర్శించిన కవయి(త్రి ఇంతకుముందే ఆమె ఒక (ప్రాచ్య - ఆంగ్ల పద్ధతి కవితా 
రచనకు పునాదులు వేసింది నిజమైన (ప్రతి కవికీ యీ కొత్త శైలి తప్పనిసరిగా 
వుండవలసినట్టిదే ఆ విధంగా ఒక నూతన కవితా దృక్పధం అమె (ప్రారంభిం 
చింది. ముందుముందు కవిత్వం వృధ్ధి పొంది వికసించడానికి గట్టి పునాదులు 
నిర్మించింది. నేటి క్లిష్టపరిస్టితుల కృతిమ జీవితరంగంలో, కటికి వా స్తవానికి 
అంటి పెట్టుకుని కలల లోకం చూడలేని నేటి వికారపరిస్థితుల్లో ఆమె స్థాపించిన 
కవితారీతి పారకలోకానికి హాయి సమకూరుస్తూనే వుంటుంది. ఒక ఇంగ్లీషు విమర్శ 


190 నవోజిసనీ నాయుడు 


మడు ఆమెను “మహిళ రూపంలో వచ్చిన మాళ్యూ ఆర్నాల్డ్‌?” ఆని కొటి పార 
వేసే, దాసికి జవాబుగా ఒక = రతీయ విమర్శకుడు తరిగి (ప్రశ్నించాడు. “ఆర్నాల్డ్‌ 
మహిళ అయిఠె సాహిత్యలోకంలో అతని సానం మూ(తం యింతకంటే తక్కువ 
అసందర్భంగా వుండేదా ?? 


ఇంగ్లండులో సరోజినీదేవికి అంత పేరు (ప్రతిష్టలు వచ్చినప్పటికీ, ఆంగ్లి 
సాహిత్యలోకంలో స్థానం సంపాదించుకోవాలని చూస్తున్న ఒక భారతీయ వనిత 
గానే ఆమెను చూసేవారు. ఎందుకంటే జేమ్స్‌ జాయిస్‌, ఈట్‌, సీన్‌ ఓకేసీ, 
ఫొక్నర్‌, యింకా యితర ఐరిష్‌, అమెరికన్‌ రచయితలతో పోల్చినప్పుడు ఆమె 
వారి అంతస్టుకు సెరగలేకపోయింది; సమకాలికమైన ఒక కొత్త ఆలోచనారితినీ, 
దృక్పధాన్ని సాహిత్యంలో సృష్టించలేకపోయింది. ఉదాహారణకు ఈట్సొ కొంత 
వరకు సెంబాలిస్టు, ఆంగ్గ రచయితలను (ప్రభావితం చేసిన (ఫొన్చుదేశపు సింబా 
లిస్టుల (గ్రంధాలను అనుసరించి రచనావ్యాసంగం సాగించాడు. సింబాలిజంతో 
విక్టోరియా అనంతరకాలపు క్షీణ సాహెత్యయుగం కూడా (ప్రారంభమైంది. కావి 
యీ దృక్పథాలను సరోజినీదేవి తెలిసి, కావాలని ఏ నాడూ అనుసరించలేదు 
రచనలో సర్వస్వాతం,త్వాన్ని (పకటించుకున్న జార్జియన్‌ రచనా సం(ప్రదాయానికి 
గానీ, నిరాశా నిస్పృహలతోకూడి, అరాచక విషాద సంఘటనల ఆవేదనలో 
మునిగి తేలుతూ, వాస్తవికతలో కూరుకుపోయిన ఆధునిక దృక్పధానికిగానీ ఆమె 
లోనుకాబేదు. కాని భారతదేశానికి కూడా దాని దృక్పధాలు దానికి వుండనే 
వున్నాయి (ప్రళయం వుటి విధ్వంసకర ఛావనారీతులు _ప్రచారమవుతూనే 
వున్నాయి *ఇం.:సురెలు పట్టాఎదవుండె &ఓంపులను విధిగా అనుసరిస్తూ ఎలా 
పోతుందో, అదే విధంగా (ఆమె కవిత) నాంతరైలు పట్టాలమిద పోతున్నట్లు 
కనిపిస్తుంది.” 3 న్‌ 

కావ్య వస్తువుల ఎన్నికలో సరోజినీ నాయుడుకు విశాలమైన (ప్రాచ్య 
పౌరాణిక గాథా (ప్రపంచం అంతా దర్శనమివ్వటానికి సిద్ధంగానే వుంది. కాని 
ఆమె మాత్రం ఎన్నడూ కధాకావ్యరచనా ధోరణిలో (ప్రయత్నం చేయలేదు 
భారతదేశ పరిస్థితిని తన అనన్య సాధ్యమైన (పత్యేక పద్దతిలో అంటే తన పారకు 
లను రంజింపచేసి ఆశ్చర్యనిమగ్నులను కావించే (ప్రతిభావంతమైన పాటల రూపం 


తి. ద గోల్లెన్‌ (టెజరీ ఆఫ్‌ ఆంగ్లో - ఇండియన్‌ పొయి(టీ.వి. ౩, గోకక్‌ 
శ. XX. 


కవిత -జీవిత తత్వం 121 


లోనే (ప్రదర్శించింది. ఆమె కావ్యగానం చేస్తున్న సమయంలో (శ్రోతలు ఆనండ 
తన్మయత్వంలో ఊహల ఉయ్యాలలూగేవారు. ముఖ్యంగా *పల్లకీభోయీలు” 
వంటి జానపద సరళిలో రాసిన పాటలు పాడుతున్నప్పుడు కోతలకు అటువంటి 
రసానంద అదై ్వతస్థితి కలుగుతుండేది. 


ఆమె పాటలలో ఒక్కొక్కసారి మామిడితోపులు, కొబ్బరి వృక్షాల మధ్యలో 
కళకళలాడే (గామ జీవితంలో (ప్రచారంకోసం టముకు వేస్తున్న ధ్వనులు 
విసిపించేవి. లేదా మృదంగం, తబలా వాయిస్తున్న శబ్దాలు వింటున్న ట్లుండేది. 
(గామాలలో పభళెకారులను న్నిదలేపి చేపల వేటకు పొమ్మని సుశ్రువాతగీతాలు 
పాడుతున్నటుండేది. బహుశా వారు ఒక విందులోనో, పెళ్ళిసందడిలోనో 
నిమగ్నులై ఉండగా ఆమె పాటలు వారిని (ప్రబోధిస్తూ టాంటాం వేస్తున్నట్లుండేవి. 


కోరమాండల్‌ పల్టెకారులు 


మేలుకోండి మేలుకోండి, అన్నలారా మేలుకోండి ! 
ఉదయకాంతుల ఉయ్యాలలో ఆకాశం నిడో లేచి 
[ప్రభాత గానాలు చేస్తున్నది 

చైతన్యం వెలుగులై లేస్తున్నది 

మేలుకోండి అన్నలారా మేలుకోండి 

గాలి యింకా కదలడం లేదు 

తెల్లవార్లు గుక్కపట్టి యేడ్చిన శిశువులా 

సొమ్మసిలి వడుకునేవుంది 

ఒడ్డున పడేసి వుంచిన వలలన్నీ ఏరుకోండి 
సాగించండి మన తెప్పలు, [ప్రతిరోజు ఆర్జనకు తిప్పలు 
మేలుకోండి, మేలుకోండి అన్నలారా మేలుకోండి 
సాగర్వవుతులు మీరు జిలదేవతవారసులు మీరు 
అలలు తెచ్చే ఆనంత నంపద 


122 నరోజిసీనాయుడు 


వలల చేతులో అందకోవాలి-- 

మేల.కోండి మేలుకోండి అన్నలారా మేలుకోండి ! 

తరువాత సరోజినీడేవి పల్లెకారుల గుడిసెల్లోకి తొంగిచూసి ఉయ్యాల 
ఊపులాగా లయాన్వితంగా పాడుతుంది. 

ర మలాల “సెలయేటి చేవులో 

వాసన ఘుమాయించు తోవులో 

వరిచేల గుసగుసల చూవులో ... 

ఒక తీపికల మీకు తెచ్చాను 

పొగమంచులో ముంచుకొచ్చాను 

మేలుకోండి మేలుకోండి అన్నలారా మేలుకోండి. 

మనోహరమైన చిన్నచిన్నగీతాలలో సరోజినీదేవి (గామీణజీవితంలోని 
అలవాట్లనూ, ఆచారాలనూ (ప్రదర్శించేది. అవి పరదాస్త్రీల ప్రైవేటు జీవితంలోకి 
కూడా తొంగి చూస్తూ పారకుల హృదయాలను హత్తుకుంటుంటాయి, 

గోరింటచెట్ట గుబురుల్లోంచి 

కోకిలమ్మ కూస్తున్నది 

కుహూ కుహూ ... కుహూ కుహరూ 

రండ్‌ రండి కన్యలారా గోరింటాకు కోనుకుందాం 

నవ వధువుల నుదుటి మీద 

తిలక రేఖ దిద్దుకుందాం 

మధురమైన అధరాలమీద 

తాంబూల అరుణిమ ధరించి 

నునులేత తెబ్బని గోళ్ళకు 

గోరింటాకు పెట్టుకుందాం 


రండి రండి కన్యలారా గోరింటాకు కోనుకుందాం. 


కవిత -జీవీత తత్యం 128 


దుఃఖమూ విచారమూ ఆమె మనస్సును పెనవేసుకొని వున్నప్పటికి కవితలో 
భావనలో వసంతం ఎప్పుడూ ఇల్లు కట్టుకొనే వుండేది. పూవులూ రంగులూ 
పసంతోదయపు పరిమళాలు దర్శనమిస్తూనే వుండేవి వర్షానికి కొట్టుకుపోయిన 
మట్టిలాగా ఆమె విచార భావనలను ఇవి తుడిచివేస్తుండేవి 


“జేబున్నీసా సౌందర్యగితాలు” వంటి రచనలలో సరోజినీదేవి సృష్టించిన 
భావ చిత్రాలలో ఒకవైపు భారతీయత, మరొకవైపు పర్షియన్‌ సంస్కృతి 
చాయలూ కొట్టవచ్చినట్లు కనిపిస్తుంటాయి. 

భావచితాల నిర్మాణంలో సరోజినీదేవి మీద ఉమర్‌ ఖయాం (ప్రభావం 
చాల ఎక్కువగా వుంది. కాని సరోజినీదేవి పర్షియన్‌ ఉర్దూ భాషలలో గొప్ప 
విదుపీమణి  ఇస్రామిక్‌ (ప్రపంచంలో నుండి అనేక విషయాలను సంగ్రహించి 
ఆమె తన భావచితాలను నిర్మించుకుంటుంది. 


పర్షియన్‌, ఉర్దూ, హిందీ కవులవలె ఒక గాఢమైన తాత్విక దర్శనం 
సరోజినీదేవికి లేదు. ఆమె కవితలో లోతైన తాత్విక చింతన కనిపించదు తన 
కవితా (ప్రతిభాధనాగారం నుండి కొల్లగొట్టుకొని తెచ్చిన మనోజ్ఞమైన అనేక 
రూపకాలంకారాలు ఉపమానాలంకారాల (ప్రదర్శనతోనే ఆమె కవితా హృదయం 
తృ ప్రిపొందింది మనోహరమైన రెండు పంక్తులలో సరోజినీదేవి చంద్రుణ్ణి ఆకాశపు 
నుదుట దిద్దిన అందాలతిలకంగా అభివర్ణించింది. 


హసిడిలా మెరుస్తున్న చందమామ ముక్కు 
ఆకాశం నొనటిమిద పకృతి దిద్దిన తిలకం చుక్క 


వరోజినిదేవి తన జీవితంలో ఎల్లవేళలా కవిత్వం రాయడానికే అంకిత 
మైనట్లయితె, తనకున్న కవితా (ప్రతిభ లోతులను ఇంకా ఎక్కువగా (తవ్వుకు 
న్నట్లయితే కావ్యలోకంలో ఇంకా ఎంత ఎక్కువ మైకి ఆమె ఎగురగలిగేదో 
చూపడానికి ఈ రెండు పంక్తుల ఉదాహరణ ఒక్కటే చాలు. మ 


సరోజినీదేవి కవితలోని పదవిన్యాసం, శాబ్దికలయ మరీ విపరీతమై వినుగు 
పుట్టించేట్లుంటాయి. అయినా వాటిని అదుపులో పెట్టుకునే శ క్రి కూడా ఆమెకు 
పుష్కులంగానే వుండి ఆమె ఆంగ్లఛందస్సులు ఆనేకం వాడుతుంది. ఛందో 
భంగాలు వుండవు. *అయాంటిక*ి వృత్తాల్లో “అనా పెస్టిక్‌ి” గణాలను మధ్యలో 


124 నరోజెనీ నాయుడు 


(ప్రవేశపెట్టి రాయడం ఆమెకు యిష్టం. అయినా (శవణపేయమైన శబ్దిలయను 
మాతం ఏ మాతం భంగపరచదు. ఒక ఉదాహరణ, * 


మన పాటలు నగరాల శిధిలాల మూటలు 
కాంతిలేని నగరాల గాజా కండ్ల కన్నీటి ఊటలు 
అందం ఆనందం చచ్చిన నగర సుందరీమణ.ల నిర్ణీవవు 


బాటలు 
ఇవీ మన పాటలు---- 


మన పాటలు పొతకాలవు యుద్ధాల్లో కత్తుల వేటలు 
బూజుపట్టిన రాజ కిరీటాల బొంగ రాల ఆటలు 

నంతోషం దుఃఖం నమంగా కలిసిన పొడి పొడి మాటలు 
ఇపీ మన పాటలు --- 


అనర్గళంగా విశేషణాలను వాడడంలో కూడా సరోజినీదేవి (ప్రతిభ 
గోచరిస్తుంది. “మెరుపులా ఒక్కవిశేషణాన్ని విసరికొట్టి ఊహల, అనుభూతుల 
కొత్త పపంచంమిద వెలుగులు విరజిమ్ముతుంది. అభరణంళలా మెరిసే ఒక పదబంధం 
వాడడంలో ఆమెలోని కల్పనా సౌందర్య చమత్కృతి తటాలున మెరుస్తుంది 4 


రచనలో తాను అనుసరిస్తున్న పాతపద్ధతులతోనే ఆమె చాలా వరకు 
సంతృప్తి చెందినట్లు కనిపిస్తుంది. తన సొంతం అని చెప్పుకోదగిన ఒక (ప్రత్యేక 
శిల్పాన్నీ, కలిసీ అమె పోషించుకోగలిగినప్పటికీ, ఆ పాతపద్ధతుల పరిధిలోనే 
గిరి గీసికొని కూచొని సంతృప్తి చెందింది. కొంతకాలం తర్వాత అమె చేపట్టిన 
కథాంశాలు కూడా కట్టె విరిచి పాయిలో ెట్టినట్లుండేవి. పూర్వసంస్కృత కవులు 
వాడినట్టుగా మిలమిల మెరిసే విశేషణాలు కుప్పించినప్పటికి అదుపు తప్పిన 
ఆవేశంతో పడికట్టురాళ్ళుగా పడినట్లు పాదపూరకాలుగా కనిపించేవేగాని అవసరమై 
వొడినట్లుండేవి కావు. ఒక దృశ్యం, ఒక నాయకుడు, నాయిక, ఒక ఆచారం, మతం 





* ఆంగ్గఛందస్సు తెలిసి సరోజినీదేవి రాసిన ఆంగ పద్యం చదివితేగాని 
యీ మార్పు అర్ధంకాదు. 


4. సరోజినీనాయుడు (పసంగాలు రచనలు పేజి. XVI. 


కవిత . జీవిత తత్వం 125 


ఏదైనా సరే దేనిని వర్షించే విశేషణమైనా అతిగానే వుండేది. వాడివాడి అరిగినట్లే 
వుండేది. భారతీయ జానపదగాథాసాహిత్యాన్ని ఆమె అంతగా పట్టెంచుకోలేదు 
ఒకవేళ పట్టించుకున్నా వాటిలోని విరత్వ లక్షణాలను మరీ నమ్మలినంతి అతిగా 
చిఉంచేది 


రైటర్స్‌ వక్కెషాప్‌ తరఫున “ఆంగ్లంలో ఆధునిక. భారయ కవిత" క్‌ 
అనే సంకలనాన్ని పాటించారు అందులో 1947 ఓ పూర్వం ఉన్న కవుల్లో 
విశష[,పతిభవున్నవారుగా ఆరుగుర్చీ అంగికరించారు ఖొారుదత్వి, మన్మోటాన్‌ 
ఘోవ, సరోజినినాయుడు, ఆర్‌ సి ఎత్తు, ౮ అరవిందులు, హరీందనాథ్‌ 
చటోపాధ్యాయులను ఆమోదించారు ఈ కవులందరూ ఆంగ్గభామును అమ 
6 పధమి భాషణ” గుర్తించి, దాని ద్వారా కవితారవస చసెనవాకే కాసి 
మనకు అందరికి శలిసిన విషయమే, వారు మన దేశంలో భాగంగా జీవింవిం 
వారు. విదేశీ భావాలను వెదజల్సినవారు కాదు 

విశేష (ప్రతిభా సంపన్నులైన యీ ఆరుగురి కవితా రీతులు గురించ 
తమ అభిప్రాయాలు (పకటించవలసెంటని ఆ గ్రంధంలో ఆవినిక కవులను 
కోరారు కూడా భాషోని నుడికావాలు, రచవారితులు, పదబంధాలు మొదలగు, 
వాటిన వోల్చిమాసె పాతళవితారితులకు బదులుగా ఉపయోగపడే ౫ త్తకవుల 
మేనిఫెస్టో (ప్రకటించారు అయితే యీ వాళికొత్తల బోలిక (ప్రయ 0 కూడా 
పాత మూసలో పోసినటేవుంది, ద్వేషభావపూరితింగానూ ఉం. ఈ పోలిక 
ప్రయత్నం తేకుండా౮ యూ కవితా “ంకలనం కూర్చి పకటిండవచ్చుగదా 
సరోజినీదేవి దీని మిద చేసె చ్యాఖ్యానం నాకు నినిపెంఎంది ఆధునిక * (కమా 
[కాల (ప్రకారం నేనెందుకు రాయాలి? నారు యిష్టం వచ్చిన రితం రాను 
కుంటాను? అన. ఆత్మ (సోల్‌), ఆధ్యాత్మిక ( స్పిరిచువల్‌ ,, అంతులెని 
అగాథాలు (సటిల్‌డెప్స్‌), అమర (డైత్‌లెస్‌) మొదలైస మాటలు పూర్వకవితలో 
(ఆంగ్లంలో) పదే పదే వస్తూ రోతపుట్టొంచేవిగా ఉయారయిుసవని అ (గంధంలో 
విమర్శించారు _వులకు ఒక (ప్రత్యేక వ్యక్రిత్విం వుంటుందనీ, ఆమనిక కవిత్వం 
యూ చెత్తపదాలనుండి విముక్తి కావాలనీ వారు అందులో ఉద్పొధించారు. కాసి 
పూర్వకవులు రాసస సమయంలో వారి భాషలో బుటుపంటి మాటలే రసపంతంగా 





ఏ. పి, లాల్‌ ఆంపాదికత్వానం 


136 నరోజిసీ నాయుడు 


హృదయోల్లాసకారకంగా వుండేవి గదా. మరి వారిని వారి (తోవన పోనివ్వ 
కూడదూ. ఆధునిక కవిత్వం మనం రాసుకోకూడదూ ! ఆడెన్‌, ఇ(జాపౌండుల 
కవితలు చదివి ఆనందించడానికి వారిని వక్ష వర్త్‌తోనూ టెన్నిసన్‌తోనూ పోల్చ 
వలసిన అపసరం ఏముంది ? (ప్రతి కవీ, నిజానికి ఒక యుగంలో జీవిస్తాడు. 
ఆ యుగం వారి కోసమే రాస్తాడు. సరోజినీదేవి జీవించిన కాలం [పాచ్య 
వైభవాలను (ప్రపంచానికి చాటిచెప్పవలసిన కాలమని ఆమె భావించింది. ఆ 
సంకలనంలో యింకా యిలా రాశారు. “కవిత్వం మూర్భలాగా దానంతట అది 
హరాత్తుగా బైటికి పొంగే ఆవేశపు కుమ్మరింతకాదు. మానసిక ఉఊద్వేగం 
సమన్వయ స్థితిని పొందిన దశలో నుండి ఒక పద్ధతి, పధకం (ప్రకారం సున్నిత 
మైన యిం్యద్రియజ్టానం నిర్మించుకునే భవనం అది. అందమైన విశేషణాలు, పద 
పంధాలు దొర్లించడం ఒక కళాఖండం మీద దాన్ని కొరుక్కుతినే (దాపకం పోసి 
నట్లే వుంటుంది. భాషలో వుండే శక్తినీ, నడకనూ చాలా జా(గత్తగా వాడు 
కోవాలి. కాని జాతర్లలో తాగి తందనాలాడినట్లు యిష్టం వచ్చినట్లు దాన్ని పొఠ 
కుడి మీదకి గుప్పించకూడదు. భాషనూ, దాని అందాలనూ [ప్రయోజనకరంగా 
వాడుకోవాలి.”” 

అయితే చచ్చిపోయిన వాళ్ళకి (బతికి వున్న మనం యిట్లా చేయాలి, అటా 
చేయాలి అని ఆదేశాలివ్వలేంకదా ! మనం వేటిని గురించి తప్పులు పడుతున్నామో 
నిజానికి వాటివల్లనే పూర్వకవిత మహాకవిత్వంగా ఆనాడు చెలామణి అయింది, 
తూర్పుదేశాల్లోని కవిత్వంలోనూ చివరకు (గీకు కవిత్వంలో కూడా ఉపమానాలూ 
ఉత్ప్రేక్షలూ, రూపకాలూ, కుప్పతెప్పలుగా వుండేవి. 


కవులందరికి “తప్పనిసరిగా” వుండవలసినవంటూ, ఆదేశపూర్వకంగా 
చేసిన బోధల తర్వాత ఆ గ్రంథంలో ఆ ఆరుగురు పూర్వకవుల రచనల మీద 
నేరుగా దాడి (పారంభమైంది. 


శ్రీ అరవిందులను భాషా భేషజంతో కూడిన మార్మిక వేదాంతి అని (తోసి 
పుచ్చారు. సరోజిని నాయుడు విరజిమ్మిన మిణుగురులు కవిత్వాన్ని మింగేటంత 
'పెద్దవన్నారు. *'ఎవ్వెరిమాన్స్‌ కై[బరీ” వంటి (ప్రతిఘ్రాకరమైన సంస్థ (ప్రకటించి 
నందువల్లనే ఆర్‌. సి. దత్‌ రాసిన హెక్సా మీటర్‌ కవితలు ఆ మాత్రమైనా 
నిలిచాయని వ్యాఖ్యానించారు. పైగా ఆయన లి క్లిష్టంగా, అగమ్యంగా, అవ 
గాహనాశీతంగా వుంటుందనికూడా అన్నారు. ఈ ఆర్లురు కవులను మొత్తంమీద 


కవిత -జీవిత తత్వం 127 


తీసుకుని చూస్తే భారతదేశంలో యూరప్‌ను తీసుకువచ్చి (ప్రతిష్టించడానికి 
జరిగిన (ప్రయాత్నమే కనిపిస్తుంి' దని యీ ఆధునికులు ఆరోపించారు. ఇంకా 
యిటువంటి ఎన్నో ఆరోపణలు చేశారు చనిపోయినవారు లేచి వచ్చి మాట్లాడ 
గలిగితే, తమ కవితను యిప్పటివారి కవితతో పోల్చుకుని వారుకూడా వీరి మీడ 
ఎన్నో ఆరోపణలు చేయవచ్చు ఈ కొత్త చెత్త కవిత్వం అంతా ఎమిటి బాబూ, 
దేన్ని గురించి, యిది యింత అయోమయంగా, రోతగా ఉందేమిటి అనివారూ 
అడుగుతారు ఆధునికుర్ని వీరేమంటారంటే, అయోవమయంలోనే కవితాశక్తి 
వుందని జవాబు చెప్తారు. వాడిన (ప్రతి శబ్దంలో సత్యం, సెజాయితి గడ్డకట్టుకుని 
వున్నాయని వారికి బోధిస్తారు అంతేకాదు, ఈ ఆధునిక కవులు తమ కవితల్లోకి 
తమతమ వ్యక్తిత్వాలనూ యుగససమస్వలనూ దించుతారు “భవిష్యత్‌ కవితా 
భాషాస్వరూపాల అభివృద్ధికి యివి తోడ్పడతాయని వాదిస్తారు ఆధునిక కవుల 
రచనలు తమ కాలం వారితో మాటాడుతున్నటుంటాయి ఛందోబంధాలకు అవి 
లొంగవు యునతరం కవుల నూతన రచనా మార్గాలను సృష్టంగా ఊహించి ఆ 
మార్గంలో రచనలు చేస్తారు ఆధునికులు అంతేగాని మననుకు తోచిన, కంటికి 
కనిపించిన విదంగా పలచని విషయాలను పట్టుకుని (వేలాడరు. చుట్టూ అరాజ 
కత్వం, భయవాతావరణం, సందేహం, అస్తిమిళత్వం అలబ్లుకునివున్న వాస్తవిక 
లోకంలో అధుసికులు జీవిస్తున్నారు. మరి “ఆంగ్లంలో ఆధునిక భారతియ కవితి 
అనే సంకలనంలో చర్చించిన ఆరుగురు కవులు పూర్తిగా భిన్నమైన మరొక 
కాలానికి చెందినవారు కదా. వారి కవితలు భారతీయ సాహిత్యం మీద శాశ్వత 
మైన, గాఢమైన ముద వేశాయి. వారికి కృతజ్ఞతలు చెప్పకుండా చేయగలిగిం 
దేముంది ? En 

సరోజినీదేవి వాడే ఉపమానాలన్నీ స్వాష్నికలో కాలకు చెందినవే; తరచుగా 
అవి దుఃఖసూచకంగానే ఉంటాయి. గతాన్నీ వర్తమానకాలాన్నీ గురించి చెప్పిన 
ఒక తొలి రచనలో ఆమె గతాన్ని పురాబుషిస్మతులు భ(దపరుచుకున్న కొండ 
గువొతో పోలుస్తుంది. అయితే ఆమె జీవితంలో గడిచిన గతాన్ని ఒక వారి చూస్తే 
మటుకు అందులో గుహల్లో ఏకాంతవాస స్పర్శ ఏమి కనిపించదు. ఈ కవిత 
రాసేనాటికి యింకా ఆమె పిన్నవయస్మురాలే ఆమె స్వర్షభవనాల్లో భోగ 
భాగ్యాల్లో తులదూగుతున్నకాలమే. అనుభూతిలోనుండి కాక ఊహాలోకంనుండి 
తెచ్చుకున్న ఉపమానమే అది. మరి వర్తమానం అస్పష్టమైన దేని కోనమో' వేచి 


188 నదోజి సీ నాయుడు 


చూస్తూ, అది వచ్చిందీ రానిదీ యిదమిత్తంగా తేలక ఆందోళనచెందుతున్న ఆత్మ 
భవిష్యత్తు గోవిచితఆ విధి బంధంలో చిక్కుకున్న వధువు”. పైగా చాలా లేత 
పయస్సులోనే ఆమె “తెగిపోయిన కలలు గురించి ఊహించి రాస్తుంది తన 
కలలు తెగిపోయాయి కాబట్టి మనోవేదనా భారం తప్పదు. కవిత్వంలో ఆమె జీవితం 
మీద తన విసుగుకూడా (ప్రదర్శిస్తుంది ఈ చోకంనుండి తప్పించుకు వెళ్ళిపోదా 
మనే అనుకుంటుంది. కాని యీ “*జీవితసంఘర్షణ తప్పదు దాని ోదెబ్బల 
తాకిడి”? భరించక తప్పుదు. ఆమె కవితలో కనిపించే యీ దుఃఖసూచనలు, తెగిన 
కలల వర్ణనలు చూస్తుంటే, ఆమె వ్య క్తిత్వంలోని ద్వంద్వ వై ఖరి మనకు కసి 
పిస్తుంది. ఒకటేమో లోకంలోని సుఖసంతోమోలన్నింటిసీ పూర్తిగా, కనీసం పైకి 
చూడడానికి మనస్పూ_ర్రిగా అనుభవిస్తున్న వ్య_క్తిత్వం, మరొకటి నాబటెకి అందని 
ఏదో ఒక (_పేమానందంకోసం నిరంతర దుఃబమార్గంలో పయనిస్తూ, ఆ అందని 
దానిని ఆదర్శాల కలల్లోకి మార్చుకుని అంకర్ముఖీనమైన ఊహాలోకంలో విటా 
రిస్తున్న వ్య_ిత్వం అనారోగ్యం ఆమెను ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూనే వుండేది 
20 సంవత్సరాలలోపు వయస్సులో, ఇంగ్ల.డులోవున్న సమయంలోనే అనారోనృ 
కరమైన శరిరతత్వం బ్లైటపడింది. అయితే ఆమె ఎప్పుడూ “జీవిత దుఃఖాన్ని 
కవితా దుఃబంతో*” జయిస్తూనే వుండేది “అడవిలో అసె శీర్షికగల ఆమె తొలి 
రచనను గురించి రాస్తూ, 1902 లో “ది ఇండియన్‌ సోషల్‌ రిఫార్మల్‌ అనే 
పత్రిక కవితా సౌందర్యం అందులో గడ్డకట్టురుని వుందని వ్యాఖ్యానించింది. 
తోరుదత్తుకు వారసురాలు అభించిందనీ, “ఇది మొగ్గలోనె తునిగిపడేదికాదు 
ఈ కవితాకన్య ఎంతో ఎత్తుకు ఎగరగలదు'* (ప్రకృతి (ప్రసాదించిన దివ్యత్వమూ, 
సమ్యగ్దర్శనమూ కలవారికే యీ పంక్తులలోని కరుణరసావేశం సాధ్యమవుతుంది?" 
అనీ ఆ పషృతిక రాసింది. సరోజినిదేవి కవితాగుణాలను గురించి చెప్పిన 
యీ మాటలు అతిశయోక్తులే కావచ్చు, కాని ఆమె కవితలో మననుకు ఒక విచ్మిత 
మైన తన్మయతా స్థితి, ఒక పారత్రాకిక వేదాంతానుభూతి కలిగించే లక్షణం మాత 
ఉంది. కాని యిదైనా అంతటా వుండదు. అక్కడక్కడ వెతుక్కుంటే తళుక్కున 
మెరుస్తుంటుంది. అయినా యీ కాస్త వైలక్షణ్యాన్ని, సంప్రదాయబద్దంగా, లోతు 
లేకుండా రాసిన యితర పంక్తులన్నీ కలిసి తుడిచిపారేస్తుంటాయి 


“మృత్యువేదాంత విక్రాని అన్వేషణలో ఎంత బాధనూ కష్టోన్నీ సహించ 
డానికైనా ఆమ సిద్ధమే. భగవంతుడు ఆమె (పార్థనను మన్నించి *ఆనంది 


కవిత -జీవిత తత్వ ౨ 129 


లోకంలోకీ, నిస్పృహల నీడల్లోకి” సరోజినీదేవికి ప్రవేశం కల్పిస్తాడు. అందువల్ల 
ఆమె ఆనందం అనుభవిస్తుంది. సేరు (ప్రతిష్టలు పొందుతుంది. (పేమానుభూతి, 
బాధానుభూతులను కూడా పొందుతుంది సరోజినీదేవిలోని యీ ద్వంద్వవై ఖరి 
ఎప్పుడూ ఆమెను నిజమైన యోగినీత్వం పొందకుండా వెనక్కు లాగి వేస్తుంటుంది. 
ఒకసారి స్వప్పలోకాల్లోకి ఉవ్వెత్తుగా ఎగిరిపోతుంది. మరుక్షణం జీవిత పాతా 
ళంలో పడిపోయి అక్కడి బాధలనూ, సంతోషాలనూ రుచి చూస్తుంది. దీనిని బట్టి 
చూస్తుంటే సరోజినీదేవి లోతైన ఆలోచనారీతిలో మానవ్యపేమదాహావేశానికి 
మూలకారణమేదోనని అన్వేషణసాగిస్తూ, ఆత్మభావాన్ని జగద్వా్య ప్రంచేసే వేదా 
నానుభూతితో మనోనే(తాన్ని తెరిచి చూస్తున్న వేదాంతిగానై నా కనిపించవచ్చు; 
లేదా కేవలం మాటల గారడీతో మత్తెక్కి (_(పేమగీతాలు రాసుకుంటున్న కవ 
యిథతిగా కొట్టి పారేసే విధంగానూ కనిపించవచ్చు. 


“గాక్వుత శాంతికి జేజేలు? అనే గీతంలో యీ ద్వంద్వ వైఖరి కని 


పిస్తుంది. ఒకవైపు భయం, ద్వేషం, “వీడని విధిరాతి*ను గురించి చెప్తూనే 
క్షణంలో మళ్ళీ మారి సరోజినీదేవి ఆనందంతో గంతులు వేస్తూ అంటుంది: 


అయితే నేను ఆత్మను 

వుట్టిసందుకు నాకు వుమ్రైడు సంతోషం 

ఎత్తుగా ఒత్తుగా నెరిగిన ధాన్యం కంకుల సందుల్లోంచి 

ఉఆదయకాంతుల ఉయ్యాలల్లో ఊగే సకులనంగీతం 

వింటున్నప్పుడు 

వుట్టినందుకు నాకు వుక్రైడు సంతోషం == 

ఇక్కడ సరోజిసీదేవి మెరుపులా మెరిసిపోయే ఒక్కక్షణంలో టాగూరులాగా 
అనంతత్వాన్ని దర్శిస్తుంది, ఒక గంటలో అనంతత్వాన్ని దర్శించిన బ్లేక్‌లాగా 


కాని మరుక్షణంలో పరుగులు తీసుకుంటూవచ్చి మళ్ళీ మన లోకంలో పడుతుంది 
మామూలు నిత్యజీవిత వ్యవహారాల్లో మునిగిపోతుంది. 


బహుశః యీ ద్వంద్వవై ఖరి వ్య కిత్వంవల్లనే ఆమెకు మహాకవుల సరసన 
చోటులేకుండా పోయింది. వేదాంతి అయిన కవికిగానీ, కవులకుగానీ వుండే ఏకా(గ్రత 


180 నరోజినీ నాయుడు 


ఆమెలో మృగ్యం. అయినప్పటికీ ఆమె రచనలు కలకాలం నిలువగలిగిన శ్రి 
గలవే షః 

మనసులోని భావాలు బాగా పరిపక్వం చెందని దశలోనే చనిపోయినప్పటికీ 
తోరుదత్తు కలకాలం నిలిచే మధురమనోజ్జమైన కవిత్వం రాసింది. సరోజినీదేవి 
అలాకాక సంపూర్ణ జీవితం గడిపింది. కొన్ని మంచి గీతాలు రాసి అంతటితో ఆగి 
పోయింది వీరిద్దరికీ వుండే పోలిక ఒక్కటే. ఇద్దరూ భారతీయులూ, యిద్దరూ 
స్త్రీలు, యిద్దరూ ఆంగ్లభాషలో కవిత్వం చెప్పినవారు. తొరుదత్తు విషయంలో 
“యింకా ఎంతరాపేడో”” చాలకా౬ఎ (బతికి వుంటే అనిపించి, చిన్న వయసులో 
మరణం విషాదకర సంఘటనగా కనిపిస్తుంది సరోజినీదేవి విషయంలో సంపూర్ణ 
జీవితం గడిపినా 33 వ ఏటనే రచనకు స్వస్తిచెప్పి, రాజకీయాల్లో కాలం గడపడం 
కవితకు సంబంధించినంతవరకు ఒక లోపంగానే కనిపిస్తుంది. పైగా తోరుదత్తుకు 
ఆంగ్లంలో, (ఫెంచి, సంస్కృత భాషల్లో మంచి పాండిత్యం వుంది నిజమైన 
కవితాహృదయం వుంది. అందువల్ల కవితా శిఖరా(గస్థాయికి చేరి యింకా ఉజ్వ 
లంగా వెలిగే అవకాశం ఆమెకు లేకుండాపోయెనే అనే సానుభూతి భావన మనలో 
తప్పకుండా కలుగుతుంది. సరోజినీదేవి విషంలో మనకు కలిగే భావం ఏమి 
టంటే, 1917 లోనే ఆమెలో కవిత్వపు జల యింకిపోయిందని ఇతర కార్య 
కమాల ఒత్తిడివల్ల నైతేనేమి, తన పాతకాలపు కవితాశై లిని కొత్తకాలపు రీతుల్లో 
యిముడ్చుకోలేకపోతున్నాననే భావన ఆమెలోనే కలిగినందువల్ల నైతేనేమి, అసలు 
సరస్వతీదేవి కరుణాకటాక్షం తప్పి ఉత్సాహం సన్నగిల్లి పోయినందువల్లనైతేనేమి, 
అంత తొందరలోనే ఆమె అస్త్ర సన్యాసం చేసిందనే భావన మనకు కలుగుతుంది. 
ఆమె ఆ విధంగా హారాత్తుగా ఆగిపోవడానికి కారణం, తన కవితలు ఎన్నాళ్ళు 
రాసినా చిన్నపిల్ల తరహా కవితలుగానే వుంటున్నాయనే (గ్రహింపు తనకే కలిగి 
నందువల్ల కావచ్చు, కనీసం నలభయ్యో పడిలో పడిన తర్వాతనైనా యీ (పేమ. 
గీతాల గొడవ వదిలేసి మరొక మంచిదారి (త్రొక్కాలనే ఆలోచన ఆమెలో కలిగి 
వుండవచ్చు. ఆవిధంగా ఆమె ఒక కొత్తదారి వెతుక్కుంది 


ఈ యిద్దరు కవయిత్రుల మధ్య మరొక పోలికవుంది, యిద్దరిని ఎడ్మండ్‌ 
గూసే (ప్రోత్సహించి వెలుగులోకి తెచ్చాడు. ఇద్దరి కవితా సంపుటాలకు ఆయన 
పీరికలు రాశాడు. గూసే తనకు “కవితా స్వర్ణ్యప్రాంగణంలోకి తొలిసారిగా దారి 
చూపించా” డని సరోజినీదేవి రాసుకుంది. గూస్‌ తోరుదత్తును గురించి యిలా 


కవిత -జీవిత ల "తేర 9 181 


రాశాడు “మీ దేశపు సాహెత్య చర్మితలో ఒక పేజీలో లూ విదేశీకవితా పుష్ప 
పరిమళం తప్పని సరిగా సుబూాయించి కొడుతూనే వుంటుండి”” తోరు' తు, 


ఎక్కుప సహజంగానూ, పరిపర్వమైనదిగా నూ వుంటుంది సరోజినీదేవి కవిత 
సాం(పదాయికమైనడి పైగా దీనిలో సంగిత ఫణితి ఎక్కువ. తోరుదత్తు ఎప్పుడూ 
తన సంతోషాలు, బాధలను గురించి (ప్రపంచానికి చాటిచెప్పదలవలేదు కానీ 
సరోజినిదేవిలో వస్త్వాఖ్మకదృషు అక్కుపగా వున్నా తన విషయాలు అంతకంటె 
ఎక్కువగానే చెప్పింది. తోరుదత్తు *సరివి చెట్టు అనే ఒక గొప్ప గేయంలోనా, 
తన తం[డిని గురించి రాసిన స్మతిగితంలోనూ, మాతమే తన లోపలి భావనలను 
బైటికి వెళ్ళ(గక్కింది. అంతకుమించి బాధలతోనిండిన స్వీయ, స్వల్ప జీవితంలోని 
విషాద పరిస్థితుల ప్రస్తాననే ఆమె కవితలో ఎక్కడా కనిపించదు. 


పుకృతిలోని వస్తువులను పరికీలించడంలోకూడా యీ యిద్దరు కవయి(త్రు 
లలో చాలా తేడా వుంది చెట్లను గురించి తోరుదత్తు వర్షించే విధానం సరోజినీదేవి 
కద్ధతికి పూర్తిగా వ్యతిరేకంగా వుంటుంది. తోరుదత్తుకు చెట్లు అంటే సహజంగా 
తన యెదుట దేశంలో కనిపిస్తున్న తాను (ఫేమిస్తున్న చెట్లే సరోజినీదేవికి అలా 
కాదు. తాను వర్ణించే వస్తువులన్నీ తప్పనిసరిగా భారతియమైనవై వుండాలి అనే 
దీక్షతో చేసే వర్ణన ఆమెది --- గూస్‌ చేసిన బోధవల్ల కావచ్చు. (పాచ్య 
సంస్కృతి పరిధిలోనే, కావాలని వర్ణించినట్లుగా వుంటాయి ఆమె చెట్లు. ఉదా 
హరణలు చూద్దాం : తోరుదత్తు వర్ణన, 
తూరువుగా సొగిపోయిన యీ వెదురు వనం 
నోరుతెరిచి ఆవులిస్తున్నట్టున్న సందులోంది 
వెనకాల చల్చని చందుడు తొంగిచూస్తున్న ప్పుడు, 
తెల్లతామర్లు వెండిగిన్నెలుగా ముడుచుకొనిపోయిన ప్పుడు 
అంతకు మించిన సౌందర్యం అవనిలో మరెక్కుడుంది ? 
మనిషికి ఆ అందం తాగితే మత్తురాక మరేమవుతుంది ? 
ఆశ్చర్యంలో ఆ వురాతనకాలవు * ఈడెన్‌'తోట గుర్తొస్తుం 
దేమా! 


182 నశోజసీ నాయుడు 


సరోజినీదేవి వర్ణన *ోసం'పెంగ పూసింది” అనే కవితలో. 
నీ వనువు రంగుదళాలు దంతవు దళాలు 
ధవళ రత్నాల రాసులు తళతళా మెరిసే దళాలు 
ఘుమ ఘుమల పరిమళంతో 
కొల్బగొడుతున్నాయి వనాలు, పొలాలు -- 
ఈ మహర్దశ నిజంకాదు నిలువదెంతోసేవు నీకు యీ 


బంగారు కాలం 
వాడిపోతావు నువ్వు తొడిమ ఊడిపోతావు నువ్వు 


“టెన్నిసన్‌కు లాగా (ప్రకృతి సరోజిసీదేవిక్కూడా మానప ఆవేశాలను 
చ్నితించడానికి పూర్వరంగం పంటి ఒక సాధనం” అని ఒక విమర్శకు డన్నాడు 
శాని దీనితో నేను ఏకిభవించలేను. ఎందుకంటే, మానవ (ప్రకృతిని అర్థం చేను 
కోవడంలోగానీ, ఆవిష్కరించడంలోగాని ఏ నాడూ సరోజినీదేవి (పతిభావంతమైన 
కవయిత్రిగా రాణించనేలేదు. ఆమె భావాలు ఎప్పుడూ స్వప్నలోకపు అస్పష్టత 
అనే ముసుగువేసుకునే వుండేవి. ఎప్పుడూ పూలరేకులమీద చిందులువేస్తూ, పక్షి 
సంగీతాలకు స్వరకల్పన చేస్తూనే వుండేవి. మతసిషయిక సంకేతాల మధ్యలో 
యిరుక్కునే వుండేవి. ఆమె కవితలో కనిపించే మనిషి, యీ లోకంలోని సుఖ 
దుఃఖాలను అనుభవించడానికి జన్మయొత్తి, జీవిత వైవిధ్యాన్ని ధైర్యంగా ఎను 
ర్కుంటూ నిటారుగా నిలబడ్డ సజీవమైన వ్యక్తిగా వుండడు. బుద్బుద|ప్రాయంగా 
కనిపించే ఒక అభూత కల్పనాలోకంలో పుష్పవస్తాంలు ధరించి, ఉపమానాల 
ఉయ్యాలలో ఊగుతుంటాడు అయినా ఆమె చేసేయిీ క్షణికరసోదయ గీతా 
లాపనంకూడా హృదయంగమంగా వుంటుంది. ఉల్లాసాన్ని కలిగించి, రసాస్టీలో 
మునకలు వేయిస్తుంది. ఆత్మానుభూతిని కలిగిం ఏ, ఆదర్శలో కాలవైపు నడిపిస్తుంది. గ 


సరోజినీదేవి జీవితతత్వం ఆమె చేసిన (ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 
అవి ఏనాటికి మరపురాని మహావ్య క్తిత్వకళాఖండాలు, వాటిని వినే భాగ్యం 
కలిగిన మాబోటివాండ్ల చెవుల్లో ఎప్పటికీ అవి మార్కోగుతూనే వుంటాయి. ఆమె 
వాడే భాష శవణపేయంగా, ఆలంకారికంగా, (ప్రావాహికంగా వుంటుందని, 
అందువల్ల అది ఏదో ఒక ఆనందానుభూతి కలిగించే స్వాపష్నికలోశాలవైపు 


కవిత =జీవిత తత్వం 188 


యీడ్చుకుపోతుందనే ఆరోపణ వుంది. అయినా ఆమె చెప్పేదాంటో సరుకు 
వుందనే నాకు అనిపిస్తుంది. మన అందరం అనుసరించదగిన ఆదర్శాన్ని ఆమె 
మనముందుంచుతుంది. అందరం అందుకోవలసిన చందమామను చూపిస్తుంది. 
ఆకాశమంత సెద్దకృషి చేయాలని (పబోధిస్తుంది. జాతి శ్రేయస్సు జాతి ఐక్యతా 
సాధన మనక ర్తవ్యం అని చెప్తుంది. ఇంకా ముందుకు తీసుకుపోయి (పపంచైక్యతా 
నినాదం కూడా యిస్తుంది భారతదేశం జపించవలసినది “ఐక్వతా పుంథతి మని 
సరోజినీదేవి (ప్రజలకు (ప్రబోధం చేస్తుంది. ఇంకా ఆమె (ప్రసంగాల్లో సంఘంలో 
సాధించవలసిన సంస్కరణలను గురించి, తొలగించపలసిన లోపాలను గురించీ, 
దేశ స్వాతంత్రాన్ని గురించి, శాంతి (పచారాన్ని గురించీ, అన్ని కులాలు, 
మతాలు, జాతులపట (కేమాభిపానాలు (పదర్శించవలసిన ఆవశ్యకతను గురించీ 
ఎన్నో విషయాలు ఉండనే వుంటాయి ఎప్పుడు ఆయె (పసంగం విన్నా, తిరిగ 
వెళ్ళేటప్పుడు ఎత్తుగా ఎగరటానికి మనం ఉత్సాహంతో గట్టిగా కృషిచేసినకొలదీ 
రెక్కలు పెరుగుతాయని, ఆదర్శాలను అందుకునేశ క్రి వస్తుందనే విశ్వాసం 
రలుగుతుండేది మానవవాతి (శేయిస్సుకోసం విరామం తేకుండా ఆహోరా[తులు 
కృషి చీయాలని (ప్రబోధించడమే ఆమె ఏకైక లక్ష్యం ఆశాజనకమూ, వైఖవో 
పీతమూ అయిన ఒకానొక నూతన (ప్రపంచాన్ని నిరక్కించుకోడం తి మానవుడి 
విశ్యక్త ధర్మమసి సరోజినిదేఐ ప్ర కోధాల సారాంశం 


ఆ విధంగా అపూర్వమైన గుండె భైర్యంతో ముందడుగు వేస్తూ మానవజాతి 
మంచికోసం కృషి చేస్తా యీ కవయితి జీవయా(త గడిపింది జీవితాంతం తన 
కలలు ఫులించాలనే దీక్షతో పనిచేసి గౌరవ(పదమైన ఏకాంత జీవితం గడిపి 
పోయింది. ఇదీ ఆమె యిచ్చిన సందేశం : మనందరం జీవించాలి ో*హింసావాతా 
పరణంలో కాదు, కోపంతో కాదు, కసితోకాదు, తూర్చుదేశాల నిజమైన విడ్డల్లాగా 
చిపరిక్షణందాకా ఒర్పుతో, ధైర్యంతో, ఆత్మసంస్కృతి సైనికదళంలో వీరభటు 
లుగా మనం విజ్బంభించాలి. హరిళశ్చం(దునివలె ఎన్ని అడ్డంకులనైనా ఎదు 
ర్కొంటూ, ఎన్ని అగ్ని పరీక్షలకైనా తట్టుకుంటూ పుసం జీవించాలి. మన తరం 
వాళ్లు కూడా ఆత్మకు వినాశం లేదని (ప్రపంచానికి చాటి చెప్పాలి మా పూర్చికులు 
యింత గొప్పవారని ముందుతరాలవారు మనలసుగురించి చెప్పుకునే యోగ్యత 
మనం సంపొడించుకోవాలి ఈ యుగంలో సత్యానికి సంరక్షకులం మనమే 
ధర్మాన్ని అవలంబిస్తున్నది మనమే. అందువల్లనే ఆ యోగ్యత మనకు లభించింది"? 


గంథసూచిక 


1. పాటలు (సాంగ్స్‌) అఘోరనాథ్‌ ఛటోపాధ్యాయ సొంత (వచు 
రణ, 1396 

2. న్వర్గ ప్రాంగణం (ది గోల్డెన్‌ (తెషోల్డ్‌) విలియం హినీమన్‌, 
లండన్‌, 1905 

శీ. కాల విహంగం (ది బర్గ్‌ ఆఫ్‌ కైమ్‌) విలియం హినీమన్‌, లండన్‌, 
1912 

4, తెగిన రెక్క (ది (టోకెన్‌ వింగ్‌) విలియం హినీమన్‌, లండన్‌, 
1917 

5. ముర ఖీదండం (ది సెఫ్టర్ట్‌ ఫూట్‌) డాడ్‌మీడ్‌ అండ్‌ కం. జోసెఫ్‌ 
అస్టండర్‌ పీరికతో 1987 

6. మురళీ దండం ౬ కీతవిస్థాన్‌, భారతదేశంలో [ప్రథమంగా 
(వచురణ, 1946(ద్వికీయ ము[దణ) 

7. భారత బహూకృతి (ది గిఫ్ట్‌ ఆఫ్‌ ఇండియా) హైదరాబాద్‌ మహి 
ళల యుద్ధ నహాయసంస్థ నివేదికనుండి పునర్ము[దితము 1914 - 15 

8. గోపాలకృష్ణ గోఖలే; మొదటిసారిగా బాంబే (కానికల్‌లో [పకటిత 
మైన చిన్న వుస్తకం 

9. భారతాత్మ (ది సోల్‌ ఆఫ్‌ ఇండియా) [పథమ ముద్రణ. హైదరా 
బొద్యు దక్కన్‌ 1917, ద్వితీయమ్ముదణ, ది కేంబ్రిడ్జ్‌ (పెన్‌ మద్రాను 1919 

[ ఈ తొమ్మిది శీర్షికలు సరోజినీదేవి రాసిన కవితా 
సంపుటాలు, రచనలు ] 

1060. సరోజినీనాయుడు |పనంగాల్కు రచనలు పి, ఎ, నపేళన్‌ అండ్‌ 
కం. మదాసు, ద్వితీయ తృతీయ ముదణలు. 

11. భారత మహీళామణులు (ది [గేట్‌ విమెన్‌ ఆఫ్‌ ఇండియా) 
కమలా సత్యనాథన్‌, లాంగ్‌మన్స్‌, ఇండియన్‌ రీడింగ్‌ బుక్స్‌, 1980 


గంథసూచిక 1985 


౯ నేనూ నా జీవితం : ఉదయంనుండి మధ్యాహ్నం దాకా (లైఫ్‌ 
ఆండ్‌ మెస్ఫెల్‌్‌, డాన్‌ అపోచింగ్‌ నూన్‌) హరీయ్యదనాథ్‌ ఛటోపాధ్యాయ 
నంపుటం 1. నలందా [పచురణలు బొంబాయి 

18. మహిళా వథతిక (ది లేడీస్‌ మేగజిన్‌) 1901 - 1917 క. నత్య 
నాథన్‌ సంపొదితం 


14. భారత మహాపురుషులు, మహీళామణులు (మెన్‌ అండ్‌ విమెన్‌ 
అఫ్‌ ఇండియా), మే 1906 


15. సరోజినీనాయుడు, అమర్‌నాథ్‌ రూ సొంత (ప్రచురణ 

16. ఆంగ్లంలో భారతీయ రచనా వ్యానంగం (ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ 
ఇంగ్లీష్‌) కె. ఆర్‌. శ్రీనివాన అయ్యంగార్‌, ఆసియా వబ్లిపింగ్‌ హౌస్‌ 1962 

17. వారవ వునరుజ్జీవనం (ది రిసయాజొన్స్‌ ఆఫ్‌ ఇండియా) జేమ్స్‌. 
హెచ్‌. కజిన్స్‌, గణేశ్‌ అండ్‌ కం, మాసు 


18. భారత నారీమణులు (విమెన్‌ ఆఫ్‌ ఇండియా (వధాన సంపాద 
కులు తారాఆలీజేగ్‌, పబ్లికేషన్స్‌ డివిజన్‌, 1958 

19. మహాత్మాగాంధీ ఉద్యమంలో మహిళామణులు (విమెన్‌ విహైండ్‌ 
మహాత్మాగాంధీ ) ఎలినార్‌ మారన్‌. మాక్స్‌ రీస్‌ హార్డ్‌, లండన్‌, 1954 

20. పొత లేఖలు (ఎ బంచ్‌ ఆఫ్‌ ఓల్డ్‌ లెటర్స్‌ ఆసియా పబ్లిషింగ్‌ 
హౌస్‌, 1958 


21. గాంధీతో గడిపిన రోజులు (మై డేస్‌ విత్‌ గాంధీ) నిర్మల్‌ శె. 
బోస్‌ నిషానా 1958 


22, మౌంట్‌ బ్యాటన్‌తో మంతనాలు (మిషన్‌ విత్‌ మౌంట్‌ బ్యాటన్‌) 
అలన్‌ క్యాంప్‌ బెల్‌ జొన్సన్‌ 

28. జెస్టింగ్‌ పిలేట్‌, అల్జస్‌ వాక్పొల్తీ ఛాటో అండ్‌ విండన్‌, 1981 

24. దిగంబర నన్యాసి (ది నేకెడ్‌ ఫకీర్‌) రాబర్ట్‌ బెర్నెస్‌, విక్టర్‌ 
గోలాంజ్‌, లండన్‌, 1954 

25. నా గాంధీ (మై గాంధ్రీ కానీహేన్స్‌ హోమ్స్‌, అలెన్‌ అండ్‌ 
అన్విన్‌. లండన్‌, 1954 


26. ఆసియాలో మహిళాచైతన్య వికాసోద్యమం (ది అవేకనింగ్‌ ఆఫ్‌ 
ఏిషియన్‌ విమెన్‌ హుడ్‌, మార్గరెట్‌ ఇ, కజిన్స్‌. గణేశ్‌ మదాశు, 1922 
27. “యంగ్‌ ఇండియా” పిక 1929 ప్విపిల్‌ 11 సంచిక 


186 సరోజినీ నాయుడు 


28. ది లీడర్‌ "పతిక, 1948 ఫ్మిబవరి 14 సంచిక 

29. భారతీయ ఆంగ్ల కవితా స్వర్ణ పేటిక 1829 - 1865 (ది గోల్డెన్‌ 
(కెజరీ ఆఫ్‌ ఆంగ్లో = ఇండియన్‌ పొయ(టీ) పి. కె గోకక్‌ సంపొదితం, 
సాహిత్య అకాదెమీ 

80. భారతీయుల ఆంగ్ల కవితా వ్యాసంగం (ఇండో ఆంగ్లియన్‌ 
పొయ।(టి పి. సి. కోటోకీ, వచురణశాఖ, గౌహతి విశ్వవిగ్యాలయం, 1969 

81. 19 వ శతాబ్దంలో ఖారతీయ ఆంగ్ల సాహిత్యం (ఇండో=ఇంగ్లీషు 
లిటరేచర్‌ యిన్‌ ది నైన్‌టీన్స్‌ సెంచరీ) జాన్‌ బి, అల్పొన్సోకర్కాలా, అర్ధ 
సంవత్సర సాహిత్య పత్రిక, మెనూరు విశ్వవిద్యాలయం 

ఏలి ఆంగ్లంలో భారతీయ రచనల:ె విమర్శ వ్యాసాలు (1కిటికల్‌ 
ఎసేస్‌ అన్‌ ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లీష్స్‌ సంపాదకులు ఎం, శె. 
నాయర్‌, ఎస్‌, కె, దేశాయ్‌, జి. ఎస్‌. అమూర్‌, కర్నాటక విశ్వవిద్యాలయం: 
ధార్వార్‌, 1968 

$8. హంస్క గరుడపక్షి (ద స్వాన్‌ అండ్‌ ది ఈగిల్‌) సి. డిం 
నరసింహయ్య, ఇండియన్‌ ఇన్టి ఎట్యాట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా 1969 

94. రెండు గొంతులు (ది టూ ఫోల్డ్‌ వాయిస్‌) భారతీయ ఆంగ్ల 
రచనలకై వ్యాసావళి, సంపాదకుడు & ప్‌, కె. రాఘవాచార్యులు, నవోదయ 
పస్టిషర్స్‌ 

35. ఆసియా సంబంధాలు -__- పథమ ఆసియా నంబంధాల మహి 
సభ కార్యక్రమం నివేదిక, (న్యూఢిల్లీ 1947) ఆసియా సంబంధాల నంస్థ 
(పచురణ, న్యూఢిల్లీ, 1948 

86. ఆంగ్ల ఆధ్యాత్మిక కవిత (ఆక్స్‌ఫర్డ్‌ బుక్‌ క్లేరిండన్‌ (పెస్‌ 
ఆక్స్‌ఫర్డ్‌, 1917 

37. భారత జాతీయ కాం(గెను చరిత్ర, పట్టాఖి సీతారామయ్య, 
పద్మా పబ్లికేషన్స్‌, బొంబాయి 1946 - 47 

38. ఆంగ్లంలో ఆధునిక భారతీయ కవిత (మోడరన్‌ ఇండియన్‌ 
వాయటీ ఇన్‌ ఇంగ్లీష్‌ కవితా సంకలనం, నంపాదకుడు పి. లాల్‌, రైటర్స్‌ 
వర్క్‌షాప్‌ = కలకత్తా 

89. సరోజినీనాయుడు, వద్మినీ సేన్‌ గుప్తా, ఆసియా వబ్దిషింగ్‌ హౌస్‌, 
1966 


